అది మన భారతదేశం 


ప్రథమ ముద్రణ:- 
సెప్టెంబర్‌ 1992. 
ప్రతులు :-1000 


ప్రతులకు:- 


ఆ లతా ఆటో సెంటర్‌, బోయవాడ, కరినగర్‌ -1 

ఆ మాధవ నిలయం, బోయవాడ, కరినగర్‌-1 

ఆ హోళీ ఏంజిల్స్‌ హైస్కూల్‌, ముకరంవుర, కరినగర్‌ -2 
ఆ పీవుల్ఫ్‌ పాఠశాల, సాయిబాబ గుడిదగ్గర, కరినగర్‌-1 
అ N.కరుణాకర్‌, K.PH.B. Colony, హైదరాబాద్‌ 


వెల: 11-00 


ముద్రణ 


శారదా ప్రింటర్స్‌ & బైండర్స్‌, (ఫోను 3668) 
శాస్త్రిరోడు, 
కరీంనగర్‌ = 505 001 


సమర్పణ 


వరమ వవిత్ర మైన 

భారత మాత యొక్క 
పాద పద్మములకు 

నా ఈ ప్రథమ కుసుమాన్ని 
సమర్చిస్తున్నాను. 


రచయిత 
నందనం కృపాకర్‌ 


> 


ముందుమాట 





భారత దేశం కేవలం మట్టిరాళ్ళు, నీళ్ళు మాత్రమే కాదు. ఇది మన 
తరతరాల చరిత్ర, సంస్కృతి జీవన మూల్యాలకు నిలయం, ఆధారం అనే 
భావం స్ఫురించేవిధంగా ఈ కాగితాల్లోని అక్షరాలను ఒక వారంలో ముత్యాలు 
గుచ్చినట్లుగా రచయిత శ్రీ నందనం కృపాకర్‌ అక్షర మాలను అల్లినారు. 

ఎన్నో _చారిత్రక వాస్తవాలను మరెన్నో నిగూఢ, నిక్షిప్త విషయాలను 
వ్రకాశవరచి సమాజానికి ఆందించిన రచయిత కృషి ప్రశంసనీయమైంది. 

భారతీయులంతా తప్పక చదువాల్సిన వుస్తకం ఇది. (ఇలాంటి) ఈ 
పుస్తకాన్ని విద్యార్థులకు ఏ పాఠ్యగ్రంథంగానో చేస్తే మన దేశ భావి స్వరూవమే 
మారి పోతుందనడంలో ఆశ్చర్యమేమి లేదు. యిటువంటి వ్రశస్తమైన వుస్తకాన్ని 
రచించిన శ్రీ నందనం కృపాకర్‌ నిజంగా అభినందనీయులు. 


Dr. M. Vijaya Gopal 
M.D. 


Professor of Psychiatry 
Inistitute of Mental health 
Hyderabad - 38. 








ఇది నా ప్రథమ ప్రయత్నం. ఈ నాతొలి వ్రయత్నా 
స్ఫూర్తినందించింది నా తల్లి తండ్రులు, వివిధ సామాజిక సేవా సంస్థలు. అయితే 
నాకు మొదటి నుండి ఈ ప్రయత్నంలో సంవూర్ణంగా సవకరిన్తూ అడిగినదే 
తడవుగా ఈ (గ్రంథ వ్రచురణుకై తమ సహకారాన్ని అందించిన నా చిరకాల 
మితృలు, గౌరవనీయులు శ్రీ దారం వినోద్‌ గార్కి వ్రత్యేకంగా కలు 
తెలువుకుంటున్నాను. 


ఈ వుస్తకం గురించి తమ అమూల్యమైన అభిప్రాయాలను ఆశిస్సులను . 
అందించిన మాన్యులు శ్రీ భండారు సదాశివరావు అడ్వకేట్‌ వరంగల్‌. శా! శ్రీ 
యం విజయ గోపాల్‌ ప్రొఫెసర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్‌ ల్త్‌ హైదరాబాద్‌ 
మరియు మా గురువర్యులు శ్రీ పార్వెళ్ళ గోపాలకృష్ణ అష్టావధాని కరీంనగర్‌ 
గారలకు నా వృాదయ వూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలువుకుంటున్నా ను. 
అదే విధంగా శ్రీ నర్భింవా రెడ్డి, శ్రీ గౌరొట్టి గిరిబావతె గారలకు నా కృతజ్ఞతలు 
తెలియచేస్తున్నాను. 


నా ఈ శ్రమకు ఫలితం ఈ వుస్తకం పాఠకులవద్దకు చేరడమె ఈ కృషిలో 
నా దృష్టి వదానికి అందకుండా ఎన్నో తవ్పులు దొర్లి ఉంటాయి. విజ్ఞాలైన 
పాఠకులు మన్నించాలని కోరుకుంటూ నా దృష్టికి తెచ్చిన (వచ్చిన) పొరపాట్లను 
మలి ముద్రణలో సవరించు కోగలనని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 


రచయిత 
నందనం కృపాకర్‌ 





నంద వరాన్వవాయ సమనందనుడైన కృపాకరుండు సం 
స్పందన గల్లజేయు నవభారత దివ్య చరిత్ర చక్కగా 
నందగజేసె తీర్థములు నాదరణీయ విశిన్టక్షేత్రముళ 

సుందర పర్వతాళి నతి సుందర తత్వ విశిష్ట మూర్త సి 
పహందుగ గూర్చి యాముకురముంగయిసేసె ననుగ్రపి ఎచియి 
చఛ్చందనియంగ జేయుత విశాల విలోకన సాకతంబునస్‌ 








అష్టావధాని 
విశ్రాన్తాన్సోవన్యాసకులు 
కరీంనగర్‌. 


ఊపోదా తము: - 
యు 


రత్సాకరా ధౌతపదాం, హిమాలయ కిరీటిసీం 
(బవ్మారాజర్టి రత్నాఢ్యాం - వందే భారత మాతరమ్‌ 


మనము నిత్యము మాతృభూమిగా, కర్మ భూమిగా, ధర్మ భూమిగా, 
ఇవహపహూలసేతువుగా, జగజ్జననీ స్వరూపంలో, తన ఆర్ష చైతన్యంతో విశ్వ 
కళ్యాణాన్ని సమకూరుస్తూ తపస్తాగాలను, జ్ఞాన వైరాగ్యాలను వ్రభోదిస్తూ, 
ప్రాచీన తమ భూమియై, సృష్టిలో ఆద్య అవతారిణియై, అజనాభ వర్షంగా, 
క్రీర్తింపబడినదే మన భారత దేశము. 


ప్రస్తుత భారత దేశము:- 


దీని భూపరిమితి, 32,87,131 చకి.మో. తూర్పు నుండి పడమర 
2900 కి.మో. ఉత్తరం నుండి దక్షిణం 3200 కి.మి. 


మన దేశ భూభాగ సరివాద్దు:- 


15,2008మా. మనదేశ తీర రేఖ పొడవు 6000 కిమో. 
పరిమాణమును బట్టి ప్రపంచంలో 7వది జన సంఖ్యను బట్టి ప్రపంచంలో 
2వది మనదేశం. మూడువైపుల నీటితో దక్షిణాన హిందు మహాసముద్రం, 
తూర్పున (గంగాసాగర్‌) బంగాళాఖాతం, పడమరన (సింధూసాగర్‌) 
ఆరేబియా సముద్రాలతో ఉత్తరాన హిమాలయాలతో సహజ ఎల్లలు కలిగిన 
ఆత్యంత సుందర భరితమైన వక్రైక ప్రాంతం ఈ అవనిపైన మన భార్గత 
దేశం. ఉత్తూర గోళంలో ఉంది. ఆసియా ఖండవు, దక్షిణభాగాన 8 4 
ల నుండి 37" 6 ఉత్తర అక్షాంశాల మధ్యను గ్రీనిచ్‌కి తూర్పుగా 68 7 


2 


నుండి 9727" రేఖాంశముల మధ్య విస్తరించి ఉంది. సమగ్ర 


భారతదేశవివరాలు పుస్తకంలో పొందుపరచడం అసాధ్యం. కనుక కొన్ని 
ముఖ్య వివరాలు మాత్రమే అందించాను. సందర్భానుసారంగా సంక్షిప్తంగాను, 
విశేషంగా కూడ! విషయ వివరణ చేశాను. 


భారత మాత దివ్య సుందర రూవం:- 


నైసర్గిక సౌందర్యభరితము అయిన కాశ్మీరము భారత మాత ముఖ 
మండలమని, హిమాచ్చాదిత ఉన్నత గిరి శిఖరాలు భారతమాత కిరీటమని, 
హిమాలయ శ్రేణులలోని వన రాజ్యములస్నీ కేశకుంతలాలని, తూర్పు విమ 
భాగము లందు విస్తరించిన వర్వత పంక్తులు భారత మాత కరద్వయమని 
పాక్‌ పశ్చిమ తీరములందు వ్యాపించిన వర్వత శ్రేణులు కాళ్ళని కన్యాకుమారి 
పాదపీఠమని, హిందూమవిసాగర తరంగ సంగీతాలు భారత 
మాతస్తోత్రగానమని, ఆ తరంగములు నిరంతరం భారత మాత పాద వద్మాలు 
ప్రక్షాళన చేస్తున్నాయని యుగయుగాలుగా ఈ మాదిరి మహిమాగానం 
సాగిపోతున్నది, ఈ సుందర విశ్వంలో తల్లి భారతి కీర్తి ఇలా వ్యాపించి 
ఉన్నదని, ఇటువంటి శ్రధ్దాయుక్త దేశభక్తి భావనతో భారత మాతను 
పరకీయదాస్యం నుండి విముక్తం చేసేందుకై ఎందరో దేశభక్తులు 
ఊరికంబాలనెక్కారని, మరెందరో దేశభక్తులు అండమాన్‌లలో తనువులు 
చాలించారని ఇంకా ఎందరెందరో కారాగారాల్లో జీవితాలను 
గడిపేశారని........ఇటువంటి ఇతెవాసం, చరిత్ర నేటి (భావి) యువతరానికి 
తెలియదు. 


నేటి పుస్తకాలలో (స్వతంత్ర) భారత ఇతివోసం ఆరంభమయ్యేది 
'94/నుండి మాత్రమే! అమర దేశభక్తుల ఈ అమూల్య బలిదానాలు నేడు 
ఏస్మరింవబడి ఉన్నాయి. భారత మాత యొక్క దైవనిర్మిత నైసర్గిక పరిరక్షిత 
విశాల స్వరూపం ఈనాశు ; ఓ  *తమైంది. 


3 


దేశభక్తి జాతీయత, స్వాభిమానం త్యాగసమర్పణభావాలు మచ్చుకు 
కనిపించకుండ కనుమరుగవుతున్నాయి. భౌతెక వాదం మితిమోరి ఆధ్యాత్మిక 
లేదా పవితమైన అజరామరమైన మాతృదేశభావన నేటి జనతలో (ప్రధానంగా 
యువతలో లుప్తమైంది. వీటికి సంబంధించిన ఏ అంశం (ప్రధానంగా 
పాఠశాలల్లో బోధించ బడటంలేదు. మరి అటు వంటప్పుడు వీరంతా రేపు 
నిషావంతులైన దేశభక్తులుగా ఎలా తయారవుతారు? 


భవిష్యత్‌ భారతాన్ని వైభవాన్విత దిశలో ఎలా పీసుకెళారు? 
భారత దేశ ధర్మాలను, ఉనికిని ఏవిధంగా కాపాడగలుగుతారు? 


ఈ దేశం నామాతృభూమి, ఈదేశం కోసం నేను జీవించాలి, ఈ 
దేశంలోనే జీవించాలి. ఈ నాదేశ, ధర్మ, సమాజ రక్షణకై నేను సేవ చేయాలి. 
అవసరమయినప్పుడు తను మనధనాదులను స్వార్పణ చేయాలనే పవిత్రభక్తి 
భావన ఎలాకలుగుతుంది. 


నైభవాన్వితమైన, శౌర్యసాహసాలతో కూడుకున్న అజరామరమైన 
మన పూర్వజాల త్యాగభరిత జీవితాలను మనం చదివినప్పుడు 
తెలుసుకున్నప్పుడు. 


మహిమాన్వితమైన మన ప్రాచీన పరంపరను అనుదినం అనుక్షణం 
స్మరించుకునే అవకాశం కలిగినప్పుడు. మాతృభూమి పట్ట మమతాను 
రాగాలు పెరిగినపుడు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవన లక్ష్యం పరోపకారం 
కోసం అని భావించి చరించినపుడు. సద్వులలో సదాచారాలు ప్రబలంగా 
వ్యాపించినవుడు, మన వేద శాస్త్ర పురాణ ఇతివోసాలపై ప్రబలమైన పవిత్ర 
భావం కలిగించినపుడు, వాటిలోని యథార్థ స్వరూప జ్ఞానం అవగాహన 
చేసుకున్నవుడు మాత్రమే సమాజం సమానతంతో సకల సుఖ శాంతులతో 
వర్ధిల్ల కలుగుతుంది. 


4 


దానికోసం గాను మన చారిత్రక వాస్తవాలను వశ్రీకరించకుండా 
సమాజానికి అందుబాటులో ఉంచాలని భారతీయులందరిలో భరతమాత 
అణువణువు పట్ట పవిత్ర భక్తిభావన కలిగించాలనే సా ఆలోచనకు 
ప్రతిదూపమె"ఇదీ మనభారతదేశం " నా ఈ చిన్న ప్రయత్నము. 








భారత దేశంలోని ప్రజలలో ఏకాత్మతాభావాన్ని నింపుతూ వేల సం.ల 
చరిత్రసు ఆచరిత్ర సందేశాన్ని నేటికి, వళ్తమానానికి ఇంకా ముందుతరాల 
వారికి నిరంతరంగా అందిస్తూ ప్రవపాస్తున్ను మన సమాజ అవిచ్చిస్ప 
బేవసాధారాలు మన నదులు. ఇవికేవలం జలధారలు మాత్రమే కావు:-అన్ని 
రాల భేద భావాలకు అతీతంగా సర్వులను సమైక్యంగా జీవింపచేసే 


ఎహత్తర శక్తి ఈ నదులకు ఉంది. 


~~ 


£ 


C 


{A 


ఉట re 


దానికి నిదర్శనమే వహిం.ప చేపట్టిన ఏకాత్మతాయజం ఆలాగే 
కుంభమళలు వువు_రాలు...... మానవుని భౌతిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక జీవితంలో 
న ఈ నదులు తేకపోత మానవ జీవెతం 





మినం దేవతలను పూజించే ముందు పవిత్రమైన నదులలో 
స్నానమాచరించుతారు. ఈ కారణంగానే పుణ్యతిర్దాలన్ని నదుల ఒడ్డుననే 
వెలిసాయి. ఈ పుణ్యతిర్దాలను దర్శించుటాన్ని తిర్పాటన అంటారు. తీర్ధ 
ఆంటే సంస్కృతంలో దాటుట అని అర్ధం. అంటే ఈ నదులలో స్నానం 
చేసి మనం ప్రాపంచిక విషయాలను దాటి ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు 
లగ్నం చేస్తాము. 


ప్రత్యేకత 


నదులలోని వీరు ఒకటి గానే కనిపించిన ఆ నీటిలోని రసాయనిక 
గుణాలు వేర్వేరుగా ఉంటాయి. గంగాసదిలో నీరు కలరా క్రిములను నాశనం 
చేస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ , నదులు ప్రవహించే మార్గంలో 
నిక్షిప్రమై ఉన్న అనేక ఖనిజాలు ఈ నీటిలో కరిగి పోవడమే దినికి కారణం. 


ఈ నదులు విపిధ రకాల ఇసుక పొరలు కల్లి ఉంటాయి. ఈ పొరలలో 
బంగారం , వెండి, రాగి లాంటి ఖనిజాలు కూడా లభ్యమవుతాయి. ఇవి 
నీటిలో కరిగి అనేక రోగాలను నాశనం చేస్తాయి. పివిధ నదులలో స్నానం 
చేస్తే శరీరం రంగులో కూడా కొడి మార్చు కనిపిస్తుంది. 


గంగానదిలో స్నానం చేస్తే తెల్లగా యమునలో స్నానం చేస్తే 
లేతనీలం గోమతిలో స్నానం చేస్తే సల్లగాను మారుతారంటారు. ఈ 
సూక్ష్మమైన మార్చులు శరీరం పై ఏర్పడడం మూలాన చర్మం మృధువుగాను, 
ఆరోగ్యంగాను ఉంటుంది. 


6 


అనేక కొండలలో నుంచి ప్రవహించే నదులు వివిధ రకాల బౌషధాల 
లక్షణాలను మరియు రాళ్ళను తనలో కరిగించుకోవడం మూలాన వివిధ 
రకాలైన ప్రత్యేక వైద్య లక్షణాలను కలిగి వున్నాయి. 


ఒక్క హిమాలయ ప్రాంతంలోనే 20 వేల రకాల అమూల్య బౌవధ 
మూలికలుసన్నా యట. 








నీరు సహజ సంపద మరియు ఇది వునఃపూరకము. నీరు ద్రవ 
రూపంలో ప్రవహిస్తున్న బంగారం. ఈ సహజ సంపద అపారంగా కలిగిన 
దేశం మన భారత దేశం. ప్రపంచంలో ప్రవహించే ఈ ద్రవరూప బంగారంలో 
7వ వంతు మన వ నదులలోనే ప్రవహిస్తుండటం మన జాతి 
అదృష్టం. 


నదుల ద్వారా, వర్షంద్వారా మొత్తంమోద 42 కోట్ట హెక్టార్‌ అడుగుల 
నీరు భారత భూభాగంపైకి చేరుతుంది. దీనిలో కొంత ఆవిరికాగా మరికొంత 
ఇంకి పోగా నికరంగా 18 కోట్ల హెక్టార్‌ అడుగుల నిరు (ప్రవహిస్తుండగా 
ఇందులో కేవలం 2 కోట్ల హెక్టార్ల అడుగుల నిరు మాత్రమే రిజర్వాయర్రలో 
నిలువ చేసి మనం వాడుకుంటున్నాము. మిగతా 16 కోట్ల హెక్టార్ర అడుగుల 
నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్న ది. 


దుర్భిక్షం - నుభిక్షం 


మన దేశంలోని నీటిలో 70% నీరు ఉత్తూది నదులలో 
(ప్రవహిస్తున్నది. కాని సగ భూభాగం మాత్రమే ఆ ప్రాంతానిది. మిగతా సగ 
భూభాగం క దక్షిణ భారతంలో 30% నీరే ప్రవహిస్తుంది. మన దేశంలో 
(పతీ ఏటా 25 కోట్ల ఎకరాల భూమి వరదలకు గురి అవుతుందని మరో 


7 


కై 10 కోట్ల ఎకరాల భూమి వరదలకు గురయ్యే ప్రమాదం 
ఉందని వరదలపై నియమించిన జాతీయ కమోవన్‌ వారు హెచ్చరించారు. 





130 సం. క్రింతవు నాటి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సూచనను గాసి, డా. 
కెయల్‌రావు సూచనలను గాని, డాక్టర్‌ దిన్‌షా జె దస్తూర్‌ పథకాన్ని గాని 
మనం త్వరితంగా అమలు చేస్తే దుర్పిక్ష ప్రాంతాలన్నీ సుభిక్షమవుతాయనడం 
నిర్వివాదాంశం. 


భారతియులు ఈ నదులను మాతృదేవతలుగా ఆరాధిస్తారు. 
అనునిత్యం భక్తి భావంతో ఈ విధంగా స్మరించుకుంటుంటారు. 


గంగేచ యమునేచైవ 
గోదావరి సరస్వతీ! 
నర్మదే సింధు కావేరీ 
జలేస్మిన్‌ సన్నిధింకురు!! 


గంగా సరస్వతీ సింధుర్‌ 
బ్రవ్మావుత్రశ్చ గండకీ! 
కావేరీ యమునా రేవా 
కృష్ణా గోదా మహానది! 





అత్యధ్భుతమైన పరమ పావనమైన మన భారత మాత యొక్క 
పాదపద్మముల చెంత నత మనస్కులమయి ప్రణమిల్లి తర్వాత భవ్యమైన 


దివ్యమైన, దేదీప్యమానమైన మన "మాత" యొక్క. రూపాన్ని దర్శించుకుని 
పవిత్రమవుదాం! 





భారత మాత పాద పద్మము ఇది ఒక పవిత్రమైన ఆతి ప్రశప్రమైన 
ఎంతో సుందరమైన ప్రదేశము. : 


శ్రీ కుమారిదేవి దివ్య స్వరూవం తపస్టితిలో ఉన్నట్టు ఇక్కడి 
మందిరంలో ఉంది. | 


విశ్యమత సభలో హిందూ ధర్మ వైశిష్పాన్ని వైభవాన్ని, వికాలత్వాన్ని 
చాటిచెప్పి, విశ్వంలో విశిష్టమైనది. శాశ్వతమైనది కేవలం "హిందూ 
ధర్మం" మాత్రమేనని మెప్పించి వచ్చిన భారత మాత ముద్దుబిడ్డ, మన 
పూర్వజుడైనస్వామి పెవేకానందకు మొదటగా కర్తవ్యాన్ని, సందేశాన్ని 
అందించిన పవిత్ర స్థలం ఇదే, " వివేకానంద రాక్‌ మెమోరియల్‌ 
ఇక్కడే ఉంది, నేడది ప్రపంచ సర్యాటక స్థలాల్లో ఒకటి. 


లక 





హిందూ, సింధూ, గంగా పాగనాలు సంగమించే వపి త్ర స్థ సలం ఇదే. 
సూర్యోదయాస్రమయాలు స్పష్టంగా అత్యంత రమణీయంగా ఇక్కడి 
నుండి మాత్రమే దర్శించుకోవచ్చు. ఆ 


గంగానది 


మన పవిత్రమైన నదీమ తల్లుతో అతి ప్రశస్తమైనది గంగానది. 
జ See) ఆ కలు 


గంగానది:- 


గంగ పేరు చెప్పగానే భారతీయుని హృదయం భక్తితో, ఆవేశంతో, 
ఆనందంతో పులకించి పోతుంది. పవిత్రతకు మారు పేరు గంగాజలం, 
పాపాలను క్షాళనం చేసేది గంగాజలం, ఆరోగ్యప్రదాయిని గంగాజలం, 
యుగయుగాల గంగమ్మ తల్లి పట్ట మనందరిలో ఆరాధన భావం సహజంగా 
పొంగిపొరలుతుంది. 


గంగావతరణ కథ:- 


అయోధ్యను సగరుడనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన 
గొప్పతపస్సు చేసి 60వేల మంది బలాఢ్యులైన కుమారులను పొందాడు. 
సగరుడు అనేక అశ్వమేధ యాగాలు చేసాడు. ఒకసారి యాగాశ్వం వెంట 
తన కుమారులందరినీ పంపించాడు. ఆయాగాశ్వం దేశ దేశాలు తిరిగి 
సముద్రంలో. అడుగు పెట్టగానే నీరు ఇంకిపోయింది. అప్పుడే ఇంద్రుడు 
ఆ అశ్యాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేసాడు. అశ్వం 
కోసం భూమంతా వెదికి చివరికి 60వేల మంది 60వేల పొడవు వెడలు 
గల సముద్రభూమిని తవ్వారు అప్పటికి అశ్వం కనిపించలేదు వాళ్ళు అదే 
విధంగా త్రవ్వుతూ వెళ్ళగా "రసాతలం" అక్కడ మవితేజస్సుతో 
వెలిగిపోతున్న కపిలముని, సమోపంలో కట్టివేయబడ్డ యాగాశ్వం 
కనిపించగా మవార్షియే అశ్వాన్ని దొంగిలించాడనే భావంతో ఆయనకు 
అపకారం తలపెట్ట ప్రయత్నించారు సగర పుత్రులు. తన తపోనిష్టకు భంగం 
కలిగించిన వారివైపు తీక్షణంగా చూసారు మహార్ష్‌. వారు భస్మమైనారు. 


సగరుడు ఆయన మనుమడైన అంశు మంతుడు, అంశు మంతుని 
కుమారుడైన దిలీవుడు, వీరంతా తమ పితరులను ఉద్ధరించడానికి 
(ప్రయత్నించి విఫలురైనారు. చివరగా దిలీపుని కుమారుడైన భగీరథుడు 


10 


వేలాది సంవత్సరములు భయంకర తపస్సు చేసి బ్రవ్మాను మెప్పించి రెండు 
వరాలు కోరుకున్నాడు. గంగానదీ జలాలు నావూర్వజుల బూడిదపైన 
ప్రవహించాలని, నావంశాభివృద్ధి జరుగాలని, అప్పుడు, బ్రహ్మా, శంకురున్ని 
ప్రత్యక్షం చేసుకో ఆయన అనుగ్రహం పొందు. అప్పుడు గంగ భూమిపైకి 
వస్తుంది. అని భగీరథునితో చెప్పి, గంగాదేవితో నీవు భగీరథుడు కోరినప్పుడు 
అతని వెంట వెళ్ళు. ఆని అంతర్జానమైనాడు (బ్రహ్మా! 


భగీరథుడు రెండు చేతులు పైకెత్తి ఒకకాలి బొటన వేలు పైన 
నిలబడి శివుని గూర్చి భయంకరమైన తపస్పాచరించగా శివుడు (ప్రత్యక్షమై 
గంగను తన శిరస్సున ధరిస్తానని విపుడు అను[గగహించగానే భగీరథుని 
అభీష్టం తీర్చడానికి గంగా ఆకాశం నుండి నువోవేగంతో శివుని శిరస్సుపైకి 
దూకింది. గంగకు గర్వభంగం చేయనెంచి ఆమెను శివుడు తన 
జటామండలంలో బంధించాడు. సంవత్సరాల తరబడి గంగ అందులోనే 
సుళ్ళు తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. భగీరథుడు మల్టీ తపస్సు చేయగా 
నివుడు సంతోషించి గంగాధారలో ఒక పాయను బ్రవ్మాదేవుడు నిర్మించిన 
బిందుసరోవరం ఆనే సరస్సులో విడువగా గంగ పాయలై, వాదిని, పావని, 
నలిని అను మూడు ధారలు తూర్పుకు, సుచళువు సీత, మవానది అగు 
సింధువు పశ్చిమదిశగా మిగిలిన ఏడవది "గంగ' భగీరథుని అడుగుజాడల 
ననుసరించింది. మార్గమధ్యంలో జహ్నుడనే మహాముని ఒకయాగం 
చేసుకుంటుండగా అమిత వేగంతో వస్తున్న గంగ ఆయన యాగళాలనంతా 
ముంచివేయగా జవ్నవుకు కోపం వచ్చి గంగా జలాన్నంతా త్రాగివేసాడు. 
అపుడు భగీరథుడు, దేవతలు మునులంతా ప్రార్ధించగా జవ్నావు తన 
చెవి నుండి గంగను బయటకి విడిచాడు. 


తర్వాత గంగానది సముద్రం దాక (ప్రవహించి పాతాళం ప్రవేశించి" 
సగరపుత్రుల భస్మరాసులపై ప్రవహించింది. వారంతా దివ్యదేవాలు ధరించి 
స్వర్ణం చేరుకున్నారు. భగీరథుడు వారందరికి గంగాజలంతో 


11 


తర్చణాలుగావించాడు ఆ విధంగా గంగానది భగీరథుని వల్ల భువికి 
తేబడింది కనుక భాగీరథి అని, జవ్మావు చెవి నుండి బయటకు వచ్చింది 
కనుక జావ్నావి అని స్వర్గ మర్త్య పాతాలలో ప్రవహించింది గనుక ' త్రైపధగా' 
అను పేర్పతోను విలసిల్లింది. ఈ విధంగా ఎవరికీ సాధ్యంకాని కార్యాన్ని 
సాధ్యం చేసాడు భగీరథుడు. దీనివల్లనే భగీరథ ప్రయత్నం అనే నానుడి 
ఏర్పడింది. 


ప్రస్తుత గాధ: 


భారత భూమిపై గంగ గూర్చి తెలుసుకుందాం:- గంగ ఒకజల 
('ప్రవాహంకాదు. ఒక మాత ఒక దేవత దివి నుండి భువికి దిగి వచ్చిన 
దేవతామూర్తి. 


యుగయుగాలుగా మవోర్లుల తవోభూమి గంగాతిరం, ప్రాణధారను 
(పసాధిస్తున్న నది గంగ, సాగు నీటికి రవాణాకు మవాత్తర సాధనం గంగ. 
గంగ (ప్రజల వెన్నెముక. 


ఉదమ సలం:- 
గ్‌ ధి 


గంగోత్రి వద్ద మంచు కొండల నుండి ఉద్లమిస్తున్న గంగను భాగీరథి 
అంటారు. అక్కడ గంగకు కొండవాగు కుండే ఉధృతం ఉంటుంది. 
మెలికలు తిరుగుతూ ఉరకలు వేస్తూ సురుగులు క్రక్కుతూ, సుళ్లు 
తిరుగుతూ కొండరాళ్ళను ఒరుసుకుంటూ, బండలను చీల్చుకొంటూ 
మవావేగంతో విజృంభిస్తుంది. 


అత౦:- 





గంగా పరివాహ [పో 


ఉత్తర ప్రదేశ్‌లోని ఉత్తర ఖండ్‌ జిల్లా దేవ ప్రయాగంలో ఈ నదిని 
గంగ అని పిలుస్తారు. అక్కడే భాగీరథి, అలకానంద సంగమం పొంది 
గంగానదిగా రూపొంది “రుషీకేశం"లో గంగ కొండల నుండి [క్రిందకు 
దిగుతుంది. "హరిద్వారం" వద్ద గంగ మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది. ఈ 
విధంగా రుపికేశ్‌ వారిద్వార్‌ ప్రాంతాలు గంగతో ముడివడి పవిత్రతను 
సంతరించుకున్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య దూరం సుమారు 10 
మైళ్ళు. ఈ ప్రాంతంలో అనునిత్యం గంగానదిలో వేలాది మంది స్పాసాలు 
చేసి పవిత్రతను పొందుతూ, శివకేశవుల భజిస్తూ కబీర్‌, మోశాల భజనలతో 
తన్మయులవుతూ, పూలతో, దీపాలతో నిండిన దొన్నెలను నదిలో 
వదలుతుంటారు. ఆ దొన్నెలు ప్రవావాంలో తేలియాడుతుంటే చూచి 
భక్తులు, భావుకులు పరివశించిపోతారు. 


హరిద్వార్‌:- 


గంగ వారిద్వార్‌ వద్ద నుండి ఎగువ గంగ దిగువగంగ అనే పాయల 
ద్వారా 11,120 మైల్లు ప్రవహిస్తూ22 లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం 
చేస్తున్న ది. 


త్రివేణీ నంగమం:- 


గంగ ప్రయాగకు చేరేటప్పటికి వ్రవావా వేగం తగ్గుతుంది అక్కడే 
యమునా నది వచ్చి గంగలో కలుస్తుంది. అంతర్వాహినియైన సరస్వతీ నది 
కూడా కలుస్తుంది. త్రివేణి సంగమస్ట్థలి వరమ పావనం, ఇందులో స్నానం 
సర్వపాపవహరణం. ఈ స్థలం (ప్రయాగ) తీర్థరాజుంగా ప్రసిద్ధిచెందింది. 


13 
వారణాసి:- 


వారణాసి వద్ద గంగ ఉత్తరగామిని అవుతుంది. అంటే అంత వరకు 
ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తూ వచ్చిన గంగ ఇక్కడి నుండి దక్షిణం 
నుండి ఉత్తరం ప్రవహించడం ప్రారంభిస్తుంది. వారణాసిలో శరీరం వదిలితే 
జీవన్ముక్తి లభిస్తుందనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం, వారణాసి 
ప్రాధాన్యం అదే. అందుకే మన పూర్వులు “కాశ్యాంతు మరణాన్ముక్తి' అని 
కీర్తించారు. 


వారణాసి నగరం తరతరాలుగా వేద విద్యకు నిలయం. ఆధునిక 
యుగంలో పండిత మదనమోవానమాలవీయ అక్కడ కాశీ హిందూ 
విశ్వవిద్యాలయాన్ని స్టాపించి దానిని సాంకేతిక విద్యకు కూడ నిలయంగా 
మార్చాడు. 


వారణాసిని వదల లేక వదిలిన గంగ గయను చేరుతుంది. గయకు 
7 మైళ్ళ దూరంలో బుద్దగయ ఉంది ఇది బుద్దుని జీవితంతో పెన వేసుకున్న 


పటణం. 
An) 


గయ నుండి గంగ రెండు పాయలు అవుతుంది. ఒక పాయ బంగ్లాదేశ్‌ 
గుండా (ప్రవహిస్తుంది. రెండవ పాయ ముర్షిదాబాద్‌ బంద్రానాగూర్‌ల మోదుగ 
కలకత్తా చేరుతుంది. బంగ్లాద్‌శ లో గంగ (బ్రవ్మాపుత్రతో కలిసి "పద్మా" 
నదిగా పిలువబడుతుంది. 


16 





ఆ అద్భుతమైన వాస్తవానికి కారణమేమిటో ఇంకా ఖచ్చితంగా 
తెలియలేదు. మలేరియా వ్యాధిని అరికట్టడానికి, దోమలను అరికట్టడానికి 
వట్టణాలకు గంగా జలాన్ని సరఫరా చేయాలని | M.R.C. పరత విజ్ఞప్తి 
చేసింది. గంగా జలం స్వచ్చమైందని ఈనదిలో నీరు దానంతటదే 
శుభవడుతుందనీ అతిప్రాచీన కాలం నుండి మనకున్న విశ్వాసం నిజమని 
ఆ వరిశోధనల వల్ల నిరూపితమైంది. 





ఢిల్లీలో 131 వోవర్‌ హెడ్‌ టాంకులకు గంగానదీ జలాలు సరఫరా 
అవుతాయి. ఈ టాంక్‌లను సర్వే చేస్తే ఏ ఒక్క టాంక్‌లోను దోమలకు 


సంబంధించిన లార్వా కనిపించలేదు. 





976 టాంకులకు యమునా నీరు సరఫరా అవుతుంది వీటిని సర్వే 
చేస్తే 14 టాంకులలో దోమల లార్వా కనిపించింది. 


ఈ వరిశోధన బృందం మోరట్‌ బులందర, షహర్‌ జిల్హాలోని 150 
కిమో. గంగా వరీవావక ప్రాంతంలోనూ ఘజీయాబాట్‌ జిల్హాలోని గంగా 
కాలువ వెంబడి వరిశోధనలు చేసింది. మొత్తం 14గ్రామ ప్రాంతాలలో 3,196 
గుంటలు, బావులలోని నీటిని పరిశీలించారు. ఎక్కడ దోమల లార్వా 
కనిపించలేదు. 





గంగా జల ఈ విశిష్టతకు కారణమైన రసాయన, జీవశాస్త్ర అంశాల 
గురించి ఇంకనూ వరిశోధనలు కొనసాగించవలసిన అవసరం ఎంతైనా 
ఉంది. 


M.R.C. డైరెక్టర్‌ డా. విపి. శర్మ నాయకత్వంలో డా. బిన్‌. నాగవత్‌ 
డొ. సూతన్‌నందాన్‌ మొదలగు వారు ఈ వరిశోధనలు చేసారు. ఇంకను 
గా జలం యొక్క వ్రత్యేక ప్రాశస్తానికి సంబంధించిన అనేక విషయాలు 


17 


వెలుగులోకి వచ్చిన నాడు హిందువుల యొక్క వాస్తవ దృక్కోణం విశ్వానికి 
అవగత మవుతుంది. 


పొడవు:- 1650 మైళ్ళు నిరు అందిస్తుంది. 22 లక్షల ఎకరాలకు. 


పరివాహ ప్రాంతం:- భారత దేశ భూభాగ పరిమాణంలో "నాల్గవ" 
వంతుంటుంది. 30 లక్షల చ.మైళ్ళ ప్రాంతం ఇది అత్యంత సారవంతమైనది. 





ఈశాన్య దిక్కున (ప్రవహించే గొప్ప నదులలో ఒకటి సింధూనది. 
ఇది టిబెట్‌ నుండి ఉధృతంగా ప్రవహించి కాశ్మీర్‌ గుండా పయనిస్తూ 
పంజాబ్‌లో ప్రవేశించి చివరగా ఆరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని 
జన్మస్థలం మవోన్నత హిమాలయాలపై నున్న మానస సరోవరం. ఈప్రదేశం 
నుండి (బ్రవ్మాపుత సట్టజ్‌ మొదలైన నదులు ఆవిర్భవించాయి. 


సంధువు:- 


అంటి కేవలం నది మాత్రమె కాదు. సముద్ర మనికూడా అర్థం. 
దీన్నే "ఇండస్‌" అని కూడా పిలుస్తారు. 


దిని డ్రైనేజి బేసిస్‌ 3,72,700 చదరపు మైళ్ళు హిమాలయాల నుండి 
ఈశాన్యం దిక్కుగా. 160 K.M. ప్రవహించే ఈ నదిని "సింగ్‌-గా-బాబ్‌' ఆనే 
పేరుతో పిలుస్తారు. అక్కడి నుండి వాయువ్యదిశగా ప్రవహిస్తూ కాశ్మీర్‌లో 
ప్రవేశించిన మోదట దాన ప్రవాహం వేగం తగ్గుతుంది. తర్వాత బెలుచిస్తాన్‌ 
చేరుతుంది. దానికి ముందుగా షియోక్‌ నది దీనిలో కలుస్తుంది. తర్వాత 
లమ్కర నదిని కలుపు కుంటుంది కారకోరం పాస్‌ నుండి ప్రవహిస్తుంది. 


18 


సింధు అనే సంస్కృత పదం నుండి సింధూ, ఇండస్‌ అనే పదాలు 
వచ్చాయి. భారతీయులు దీన్ని "సింధు" అని పిలుస్తారు. సింధూనది యొక్క 
డెల్టా (ప్రాంతము 3,000 చ.మైళ్ళ విస్తీర్థం. 125 మైళ్ళ తీరప్రాంతం కలిగి 
ఉంది. 


హరప్పా శిథిల నగరంపై నుండి సింధూ నడి ప్రవహిస్తుంది. 
మొహంజోదరో సింద్‌ లోని "లఖారా జిల్లాలో ఉంది. సుమారు 3,4 వేల 
సంవత్సరముల క్రితమే ఈ ప్రాంతంలో ప్రజలు నివసించినట్లు తెలుస్తుంది. 
1922లో డా. R.D. బెనర్జీ ఈ ప్రాంతంలో పరిశోధనలు జరిపారు. ఈ 
పొంత నివాసులు వశువతి నాధుని పూజించే వారు. బ్రవ్మాలిపెకి ఈ (ప్రాంతం 
మాతృస్థానం. వాణిజ్యం, సాహిత్యం, సాంకేతిక సాంస్కృతిక వ్యవసాయ 
తదితర అన్ని రంగాలలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించినది. 
ప్రపంచంలోని పలుదేశాలతో వ్యాపార సాంస్కృతిక సంబంధాలుండేవి. 
సప్తసింధువులో ఒకటి ఈనది. ఆ నదీమతల్లి తీరాన, పూర్వ బుమలు తమ 
తపో దృష్టితో వేదాలను దర్శించారని కొందరు ప్రాజాలు అంటారు. 


పొడవు:- 1800 మైళ్ళు 
డెల్లా ప్రాంతము:-3000 చ.మైళ్ళు 


సీర ప్రాంతము:-3,72,700 చ.కి.మి. 





సప్రసింధువులలో ఒకటి యైన ఈ నదిని ఐతెవోసికంగా లోహిత్య 
అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదులలో ఒకటి ఇది టిబెట్‌ 
నుండి భారత దేశం, బంగ్జాదేశల గుండా దాదాపుగా 2500క.మి ప్రాంతాన్ని 


19 


సారవంతం చేస్తూ మన దేశంలోని అస్సాం ప్రాంతాన్ని రెండుగా చీలుస్తూ 


బంగాళాఖాతంలో కలుస్తుంది. 





జ న్మ నలము; 
భ్‌ 


టిబెట్‌ లోని 5,150 మోటర్ర ఎత్తున ఉన్న ఉత్తర హిమఖండము 
నుండి పుట్టింది. టిబెట్‌ లో దినిని " ట్యాంగ్‌పో' అని అంటారు. 


భారత్‌లోకి:- 


ఆ నది మొదట "సర్ధ్థయా" అనే పట్టణము దగ్గర భారతదేశములోకి 
ప్రవహించి ఆతర్వాత అస్సాంకనుమల్లోకి ప్రయాణిస్తుంది. “గోల సరి అనే 
ప్రాంతంలో బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి బంగ్లాదేశ్‌లోని గోనలుండ అనే 
ప్రాంతంలో గంగానదిలో కలుస్తుంది. అక్కడ దానిని "పద్మ" అని పిలుస్తారు. 
105 కిమో దూరం ప్రవహించి “మేఘ్య" అనే మరో నదితో కలిసి 
బంగాళాఖాతంలో కలుస్తుంది. భారత్‌లో బ్రవ్మాపుత్రానది ముఖ్యమైనది. 


బీవిర్‌, బెంగాల్‌, అస్పాంలకు, నౌకాయాన సర్వీసులు నడిచేవి 
(బ్రిటీష్‌ వారి కాలంలో) బ్రవ్మావుత్ర నదికి దాదాపు 120 ఉపనదులున్నాయి. 


20 






రాణం: త్యాపావ పరిహారం కొరకు 
బ్రహ్మ గుండంలో స్నానం చేసి లోక కళ్యాణార్థం ఆకుండము యొక్క 
తూర్చు భాగాన్ని తన వరుశువు చేత ఖండించడం ద్వారా ఆ నీరు 
"కామరూపము" అని పిలువబడే నేటి అస్సాం వైవు, వ్రవహింవచేయడం 
సాధ్యమైందని ఉన్నది. దానినే పరుశురామ తీర్థం అని వ్యవహరిస్తారు. 





మవాభారతంలో కూడా దాని గురించి చెప్పబడింది. 


21 





యోగినీ తం తం:- 


యోగిసీ తంతములో ఈ తీర్థంలో స్నానం సర్వపాప హరణం అని 
చెప్పబడినది. 


బ్రవ్మాపుత్రానది మధ్యలో భస్మాచలం ఉంది. అక్కడే పరమ శివుడు 
మన్మధున్హి భస్మం చేసాడని, పార్వతికి జ్ఞానోదయం చేసాడని చెప్తతుంటారు. 





మాఘమాసంలో ఈ గుండంలో స్మానం చేస్తే అశ్చ్వమేధయాగ ఫలం 
వస్తుందట. 
భౌతిక సంపదల (బహ్మప్పుత్ర:- 

బహ్మావుత్రదాని ఉపనదులు ప్రవహిస్తున్న సలం ఆపార ఖనిజ 
సంపదకు నిలయమై ఉన్స్నుది. ఆస్సాంలో 'ది ఇంగ్‌ ప్రాంతం నుండి 
బంగాళాఖాతం వరకు "నూనె" సమృద్దిగాఉుంది దినినే "కోల్‌ మెజర్స్‌" అని 
కూడా పిలుస్తారు. అంతేకాక 'బహ్మపుతానది డాని ఉపనదులలో బంగారము 
మరియు ప్పాటీనం కూడా విశేషంగా ఉన్న దసి పరిశోధకులు తెలుపుతున్నారు. 
ఆనది అస్సాం రాష్ట్రం చుటూ (ప్రవహిస్తుంది. 


wa - 
rag 


పొడవు: 1680 మైళ్లు లేక 2500 కమి. 
5,80,000చ.క.మి భూభాగాన్ని సారవంతం చేస్తున్నది. 


పరివాహ (ప్రాంతాలు:- టిబెట్‌, హిందూదేశం, బంగ్లాదేశ్‌. 


22 








ఉత్తర్‌ ప్రదేశ్‌లో టప్రాగార్ష్వల్‌ జిల్లాలో గల యమునోత్రి 
హిమపర్వతాలలో నుండి 5,300 మో. ఎత్తు నుండి ప్రవహిస్తుంది. ఉత్తర 
ప్రదేశ్‌ లోని సవారాంపూర్‌ జిల్లా ఫైజాబాద్‌ సమీపంలోని పర్వతాల్లోంచి 
1,3,76 కి.మి. దూరం ప్రవహించి ఒక మనోహరమైన రూపంతో అలవాోబాద్‌ 
జిల్లాలో ప్రయాగ వద్ద గంగానదిలో విలీన మవుతుంది. 


కాథిదాను కల్పన:- 


భారతీయ ప్రసిద్ద సంస్కృత కవి కాళిదాసు అత్యంత 
శోభాయమానము సుందరమూ అయిన ఆ సంగమాన్ని వర్ణిస్తూ... 
గంగాయమునా జలాలు సంగమ మౌతున్న వేళ చూస్తుంకే స్పటికాలు 
వజ్రాలు ఒక దారానికి (గ్రుచ్చి నట్లు, తెల్లని హంసల గుంవు ఒకటి బిరిబిరా 
నల్లనల్లని మరొక హంసల గుంపులోనికి చేరిపోతున్నట్లు, తెల్లని కలువ 
మొగ్గల వారంలో సీలికలువలు పొదిలినట్టు, వెలుగు రేఖలు చీకటి తెరల్లో 
కరిగిపోతున్నట్టు, నీలాకాశంలో శరద్‌ మేఘాలు మొలచినట్టు కన్పిస్తుంది 


అన్నారు. 
వురాణ |పాశస్తం:- 


క్షీర సాగర మధనం సమయంలో ప్రయాగ, వారిద్వార్‌, నాసిక్‌, 
మరియు ఉజ్జయిని ప్రాంతాలలో అమృత భింధువులు పడ్డాయని అమృత 
భాండాన్ని రాక్షసుల బారి నుండి రక్షించి విమ్ణవు దేవతలరు అందించాడని 


23 


మన ఇతివిసాలు చెపుతున్నాయి. కనుక గంగ ,యమున, సంగమస్థలిలో 
ప్రతి సంవత్సరము మామమేలాలో కోట్లాది మంది (12సం. కొకసారి వచ్చే 
కుంభమేళలో కూడా) అన్నింటికి అతీతంగా సమైక్య భారత రూపాన్ని అక్కడ 
సందర్శిస్తారు. 





యమునోత్రి హిమాలయాల్లోని బందర్‌ పూంచ్‌ శిఖరానికి పశ్చిమ 
దిక్కున 6,135 మో. ఎత్తున ఉంది అది నిరంతరం మంచుతో కప్పబడి 
ఉంటుంది. అక్కడికి వెళ్ళడం సాధ్యంకాదు. లంకాదహనం తర్వాత 
హనుమంతుడు తన తోకను యమునోత్రెలో చల్దార్చుకొన్నందున ఈ 
ప్రాంతానికి "బందర్‌ పుంచ్‌" అని పేరు వచ్చిందంటారు. 


యమునోతై ధామము:- 


3,915మో. ఎత్తున ఉంది ఇది ఒక చక్కని యాత్రా స్థలం. ఇక్కడ 
'అసిత' మవాముని ఆశ్రమం ఉండేదని ఆయన రోజు యమునోత్రిలో 
మరియు గంగో(త్రిలో స్నానం చేసే వాడంటారు. 


"తప్రకుండ"' ( SUlpher Springs) అనగా వేడి నీటి గుండము, 
ప్రయాణంతో అలసి పోయిన ప్రయాణికులు ఆ వేడి నీటి గుండంలో 
స్నానం చేసి “యమునామాయి" అలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారి 
ప్రక్కనే ఒక దివ్యశిల దానికి రెండు రంధ్రాలున్నాయి వాటి గుండా వేడినిరు 
ఆవిరిని ( G2ser) వరచిమ్ముతూ ఉంటుంది. వానిని యమునా 
మాతకళ్ళుగా భావించి పూజిస్తారు. 


24 


“సూర్యకుండ్‌' అది నిరంతరం మరుగుతూ ఉండె నిటి గుండము 
ఒక గుడ్డలో బియ్యంకట్టి 5నిమిషాలు ఆనీటిలో ఉంచితే అన్నం 
తయారవుతుంది. దానిని యమునా ప్రసాదంగా స్వీకరిస్తారు. 





త్‌ ది జ 
నా, ర. తో ద్ర 


శ్రీ కృష్ణుడి జన్మస్థానం మధుర, పెరిగినది బృందావనం ఈ రెండు 
యమునా తీరంలో ఉన్నాయి. మవాభారత కాలంనుండి మౌర్యులు, గుస్తలు, 
హర్షులు మవ్మాదీయులు, బబ్రీటీష్‌ పాలనలకు, కురుక్షేత్రం పాసీవట్‌..తదితర 
చారిత్ర యుద్ధ స్థలాలు, ఢిల్లీ, ఆగ్రా తదితర నగరాలు యమునా పరీహైావ 
ప్రాతంలోనివే. a 


యమునా వ్యవసాయం:- 


యమునా ఉత్తరప్రదేశ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది. 





(17-19-1748) నిర్మించబడినది. దీని పొడవు 206 కి.మి. 


2 లక్షల, హెక్టార్తకు నీరు అందిస్తుంది. 
పడమట కాలువ:- 


(19వ, శతాబ్ధంలో నిర్మించబడినది) 5,32,600 హెక్టార్తకు నీరు 


అందిస్తుంది. 


ఆ(గాకాలువ:- 267 క.మో. పొడవు 1లక్ష 67వేల 450 హెక్టార్తకు 
నీరందుతుంది. 


25 
డూన్‌కాలువ ద్వారా:- 11,280 హెక్టార్లకు నీరందిస్తుంది. 


యనునా నది పరివావా ప్రాంతాల్లో కొన్నింటిని చైనా పరిశోధకుడు 
హుయాన్‌త్సాంగ్‌ హర్షవర్హనునితో కలిసి సందర్శించాడు అదే విధంగా 
పొహియస్‌ కూడా కొన్ని ప్రాంతాలని సందర్శించాడు. వారిరువురు 
భారతవైభవాన్ని కన్నులారాగాంచి తమ (గ్రంధాలలో మన దేశాన్ని కీర్తించారు. 





ప్రస్తావన:- 


మవాభారతంలోని వనపర్వంలోను, స్కంధ పురాణంలోని రేవా కాండ 
లోను నర్మద వ్రస్తావన ఉన్నది. 


ఉద్దమ స్తలం:- 


నర్మదానది మధ్యప్రదేశ్‌లోని వింధ్య సాత్సురా పర్వత శ్రేణికి తూర్పు 
భాగాన గల మేఖల శ్రేణి యందుగల “అమరకంటకము" అను చోట 
మొదలైంది దీని ఎత్తు 3,500 అడుగులు. 


పరివాహప్రాంత౦:- 


వింధ్య సాత్పురా పర్వత శ్రేణికి మధ్యగా సుమారు 500 మైళ్లు 
ప్రవహిస్తుంది. అపైనా వానడియా పట్టణం వరకు 200 మైళ్ళు (ప్రయాణించి 
మాల్వా మోదుగా గుజూత్‌లో ప్రవేశించి 180 మైళ్ళు ప్రయాణించి 
సముద్రం చెరుతుంది. ఈ నది దాదాపుగా 1060 మైళ్ళు (ప్రవహించి 
సింధూసాగర్‌లో కలుస్తుంది. సముద్రం వద్ద దీని వెడల్పు 17 మైళ్ళు 


26 


ఉంటుంది. మద్రాసు నుండి ఢిల్లీ వెళ్ళేవారు తప్పనిసరిగా ఈ నర్మదా నదిని 
దాటవలసిందే. ఈ నది పొడవున అనేక వుణ్యక్షేత్రాలున్నాయి. 


మాకు ల 





పద్మపురాణంలోని ఆదికాండంలో వుణ్యతీర్దాలలో నర్మ్శదానని 
ప్రస్తుతిస్తూ 13 వ, అధ్యాయంలో 54 శ్లోకాలున్నాయి. నర్మదానది అంతటా 
పవిత్రమైనదనీ వశిస్టుడు దిలీవునికి చెపుతాడు. అనేక ఫీర్తాలు 
శివాలయాలున్న అమరకంటకం వద్ద శివుడు ఏదో ఒకరూపంలో నిత్యం 
కనపడుతుంటాడని ప్రతీతి. 





పార్రారరీకం:- 





(బహ్మవైవర్తపురాణం,లో ఈ నది ప్రస్తావన ఉన్నది. బుగ్వేదములో 
కూడా ఈ పవితనది కీర్తించబడినది. భాగవతంలోకూడా దీని గురించి 
చేపుబడింది. 


ఉఊదమస్తలం:- 


5లక్షల సంవత్సరముల క్రితం హిమాలయాలలోని శివాలిక్‌ పర్వత 
(సిమ్హాదగ్గర) వంక్తులలోని "స్టక్షప్రస్రమాగిరి" మోద పుట్టింది. వేదోక్త నదీ 
మయమైన సరస్వతీ, కొంత దూరం పైకి కనిపిస్తూ తర్వాత అదృశ్యమవుతూ 
తెరిగి వేరేచోట కన్పిస్తూ వుంటుంది. కనుక దీనిని "అంతర్వాహిని" అని 
అంటారు. ప్రయాగ వద్ద సరస్వతీ అంతర్వాహినియె గంగ యమునలతో 
కలుస్తుంది. 


యల్‌ 


ప్రాచిన వివఠాలు:- 


బిందుసారుని ఆశ్రమం ఆ నడీ ఒడ్డున ఉన్నదని భాగవతం 
పేర్కొన్నది. మొదటి చక్రవర్తి శ పృథు అనేక జనపదాల్ని ఈ నదీ తీరాన 
స్టాపించాడని ఈ నదీ తీరంలో (బన్మస్తానంలో) వంద అశ్వమేధ యాగాల్ని 
చేసాడని ప్రశస్తి వేదాలననుసంఎం సరస్వతి నది హిమాలయాలలో 
బయలుదేరి పంజాబ్‌ రాజస్తాన్‌ల మూమగ (గుజూత్‌లో కూడ) సముద్రంలో 


కలుస్తుంది. 


ముఖ్యంగా మవాభారత యుద్దం తరువాత భూకంపాలు సరస్వతీ 
నదీ నాగరికతను నాశనం చేసాయి. అరేబియా సముద్రంలో వచ్చే ఆటు 
పోటుల వల్ల, అలల వల్ల పశ్చిమ భారత లోతట్టు ప్రాంతమంతా 
ఊడ్చుకుపోయి సరస్వతీ నదీ ప్రవాహం మోద ఇసుక పొరలు ఏర్పరచాయి. 


ప్రస్తుత పరిశోధనల ఫలితం: 


అంతరిక్షంలో ప్రయోగించిన అమెరికా ఉపగ్రహం 'లాండసాట్‌ 
1971 లో మనదేశానికి సంబంధించి కొన్ని ఛాయా చిత్రాలను పంపింది. 
అహమ్మదాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనాకేం[ద శాస్త్రజ్ఞులు వీటిని 
పరిశీలించి సిమ్లా సమోపంలోని శివాలిక్‌ పర్వతాల నుండి గుజరాత్‌లోని 
'కచొ వరకు ఒక పెద్దనది ప్రవహించేదని, యమున, సబ్టెజ్‌, దృశ్యద్వితిలు 
ఈ నదితో కలుస్తుండేవని సారించారు. ఈ సది ప్రవహించిన మార్గంలో 
గల బావులలోని నీటిని రసాయనిక పిశ్లేషణ చేసి ఈ నీరంతా ఒకటేనని 


నిర్దారించారు. 


28 





హరప్పా నాగరికత సింధూ నాగరికత కాదని అది సరస్వతీ 
నాగరికతని పరిశోధకులు వెల్లడించారు. ఇంకనూ వారప్పా వద్ద ద్వారక 
నివాసియైన శ్రీ కృష్ణాభగవానుడు తన అంతిమ దశలో ద్వారక సముద్రంలో 
మునిగి పోతుందనే భయంలో వర్తమానంలో ఆ నాగరికతను స్థానంతరం 
చెందించాడు. అందువల్ల మవాభారతంలో వర్థించబడ్డ నగరాలు వాటి 
వ్యవస్థ సరస్వతీ తీర ప్రాంతంలోని నగరాలకు పోలిక ఉన్నది. అని కొంత 
మంది చరిత్రకారుల అభిప్రాయం. | 


భవిష్యత్‌లో ఆ నదీపై జరుగుతున్న వరిశోధనలు విజయవంతమైతే 
భవ్యమైన భారత చరిత్ర విశ్వానికి దర్శన మిస్తుంది. సరస్వతీ నాగరికత 
చరిత్రలో సువర్దాక్షరాలతో లిఖించబడుతుంది. భారతదేశ చరిత్రలో 
సంభవించిన పలు సంఘటనలు సరస్వతీ నదితో ముడివడి ఉన్నాయి. 
ఆర్యులు అనబడే ఒక తెగ ఉందని, అది బైటి నుండి వచ్చిందనీ 
ప్రతిపాదించే భమకూడా తొలగిపోతుంది. 





go లీ జ } (8 ర్త 








మహాభారతంలోని ఆది పర్వంలో ఆనదిని సూర్యపుత్రి అని అన్నారు. 
తపతి సంవరణుడనే రాజుకు కలిగిన కుమారుడు "కురు. ఆయనే 
రురువంశానికి మూల పురుమడని ఉంది. 


భాగవతంలో కూడ తపతి గురించి విపులంగా ఉంది. తవతి 
మావోత్మ్యం స్కాంద పురాణంలో కూడ ఉన్నది. 


29 
+ ఖ్‌ 


జ 


, తపతీ పైన సుమారు 108 పీర్చాలు ఉన్నాయి. దీనికి 21 పేర్లు 
ఉన్నాయి. 


ధి 





గుజరాత్‌ లోని సాత్పురా ప్రాంతంలోని (మవాద్రీ వర్వతాలకు 
పశ్చిమానగల) ముల్తాయ్‌ లేక ముల్తపి (మైదానం) లో నుంచి ఆవిర్భవించి 
గుజరాత్‌ లోని పలు ప్రాంతాల గుండా ప్రవహించి తర్వాత సముద్రానికి 
దక్షణ ముఖంగా సూరత్‌వైపు వెళ్తుంది. 


తపతి పరివావ ప్రాంతంలో, ప్రకాశ గోమళఠేశ్వరాలయం, 
సంగమేశ్వరాలయం మొదలగునవి ఉన్నాయి. తవతీ నదిని పర్వతాల 
కూతురుగాను, అరణ్యాల రాణిగాను చెపుతారు. 


పయో జనాలు: 
దాదాపు 400కి.మి. ప్రవహిస్తుంది. 


దీనిపైన సూరత్‌లో 50 అడుగుల ఎత్తులో “కక్రాపార్‌ ఆనకట్టను 
నిర్మించారు. 


ఇది 5,62,000 ఎకరాల భూమికి సంవత్సరానికి రెండు పంటలకు 
సరివడే నీరును అందిస్తుంది. 


ఇక్కడున్న 'ఉకాయ' ప్రాజెక్టు నీటి పారుదలకే కాక 
విద్యుదుత్సాదనకు సవాకరిస్తున్న ది. 


JU 








కృష్ణానది పరివావా ప్రాంత మైన హంపీ సమోవ (ప్రాంతమే 
రామాయణంలో చెప్పబడిన క్టిషంధ అనియు శ్రీరాముడు హనుమంతున్ని 
కలుసుకోవటం ఇక్కడే జరిగిందని అంటారు. 


చారితకం:- 


వందల సం. పాటు సరిసంవదలతో విలసిల్తి వ్రవంచ (ప్రఖ్యాతి 
గాంచిన విజయనగర సామ్రాజ్యం కృష్ణానది ఉపనది తుంగభ[దా తీరాన్నే 
స్థాపించబడింది. శాతవావాన సామ్రాజ్యానికి రెండవ కేంద్రమైన ధరణికోట, 
సుప్రసిద్ద శెవారామం అమరావతి, అర్జునుడు తవస్సు చేసిన ఇంద్రకీలాద్రి, 
విజయవాడనగరం, కనకదుర్గదివ్యసన్నిధి లాంటి ఎన్నో మవ తిర్దాలు, 
క్షేత్రాలు, చారిత్రాత్మక స్థలాలు కృష్టా తీరంలో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్‌ 
లింగాలలో ఒకటైన శ్రీశిల మల్రికార్డుణుడు, అష్టాదశశక్తులలో ఒకటైన 
(భ్రమరాంబికా దేవాలయము ఈ నదీ తీరాననే ఉన్నాయి. నాగార్జునకొండ, 
ప్రసిద్ద రసాయనశాస్తాచార్యుడు నివసించిన స్థలం అమరావతీ మొదలగునవి 
ఈ నదీతీరాన ఉన్నవే. 





జన్మస్తల౦:- 
థి 


పశ్చిమ సాగరమైన సింధూ సాగరానికి 60 కి.మి. దూరంలో వంక్తులు 
తీరిన వశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి శిఖర సమోవంలోని ఆశ్వత్త 
వృక్షమూలం నుండి జనించింది సవ్యోది పర్వతాలలో ఉద్భవించింది. 


31 


సముద్ర మట్టానికి 1350 మోటర్ల ఎత్తున ఉన్న మహాబలేశ్వర హిల్‌స్టేవస్‌ 
సమిపంలో ఉద్భవించింది 'కృష్ణానది'. 


మవోరాష కర్నాటక ప్రాంతాలలో ప్రవహిస్తూ అనేక ఉపనదులను 
తనలో కలుపుకుని కర్నూలు జల్లా ప్రాంతంలో ఆంధ్రలోని ప్రవేశిస్తుంది. 
నందికొట్కూరు (కర్నూలు) గామసమాపంలో తుంగబద్రా వీనిలో 
కలుస్తుంది. విజయవాడ తూర్శుకనుమల మోదుగ కృష్ణానది డెల్టా 
ప్రాంతంలో ప్రవేశిస్తుంది తర్వాత తూర్పున ఉన్న గంగాసాగరంలో 
కలుస్తుంది. 





పుణ్యక్షేతాలు:- 


మహాబలేశ్వరం హంపీ, శ్రీశ్రైలం, విజయవాడ మొదలగునవి. 





మహారాష్ట్ర కర్నాటక, ఆంధ్రరాష్టాల గుండ 1290 కి.మి. ప్రవహించి 
గంగాసాగర్‌లో కలుస్తుంది. 


త 1885లో సర్‌ ఆర్డర్‌ కాటన్‌ ఈ నదిపైన విజయవాడ వద్ద 1,770 మా. 
వెడల్పున ఆనకట్ట నిర్మించారు. (ప్రకాశం బ్యారేజి అదేస్థలంలో 
సిర్మాణమయింది.) 


త కృష్టా మరియు దాని ఉపనదుల పరివాహక ప్రాంతం:- 1లక్షా 90 


వల కి.మి. వైశాల్యం 


అ నాగార్దునసాగర్‌ తదితర పద్దతుల ద్వారా దాదాపు 10లక్షల 50 వేల 
'హెక్టార భూమికి సీరందుతుంది. 


తజ 


జల వఐవదు౦తు: 





కోయిన డామ్‌ వద్ద 
శ్రీశైలం వద్ద 
నాగార్జునసాగర్‌ వద్ద 
ఖార్‌పూర్‌ వద్ద 
తుంగభద్ర 

మొత్త మోద 








తుంగభద్రా ్రాజెక్టుద్వారా 


కర్నాటకలో 37,374 హెక్టార్లు 
ఆంధ్రలో 60,247 హెక్టార్ల భూమి సాగుబడి అవుతుంది. 





5: fit wey శేష 
fg a a ల. స (1 








పౌరాణీక౦ం:- 


గరుడ, మత్ప్య, పద్మ బ్రవ్మాండ పురాణాలలో రామాయణ, భాగవత 
గాథలలో గోదావరీ ప్రస్తావన ఉన్నది. దీనిని దక్షిణగంగ అనికూడా 
వ్యవహిస్తారు. 


ఆ భద్రాచలంకు '35' క.మో. దూరంలో శ్రీరామ చంద్రుడు నివసించిన 
'వర్గకుటీరం' ఉంది. 


33 
త్రి బౌద్ధ, జైన సాహిత్యాలలో కూడ ఈ నది (ప్రస్తావన ఉన్నది. 
చారిత్రకం:- 
ఈ నదీ తీరంలో 


8 నాందేడ్‌ క్షేత్యం, గురుగోవిండుసి సమాధీ ఊన్నాయి. 





ఆ నాసిక్‌ వద్ద వంచవటి (ప్రాంతంలో సమర్హరామదాసు 12సం.లు 
తపస్సాధన చేసినారంటారు. ఇక్కడే 26 బౌద్ద గువహలున్నాయి ఏటిని 
"పాండులైనా' ఆంటారు. 


ఉద్గమస్తానం:- 


మనం నిత్యం స్మరించే నదులలో గోదావరి 3వది. మహారాష్ట్రలోని 
పశ్చిమ కనుమలైన సవ్యాద్రి పర్వత పంక్తులలో నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర్‌లో 
జన్మిస్తుంది. త్రయంబకేశ్వరుడు ద్వాదశజ్యోతిర్తింగ మూర్తులలో ఒకడు. 





పశ్చిమ సాగరానికి 50.మో. దూరాన వుట్టిన గోదావరి ఆగ్నేయ 
దిశలో 450 కి.మో. ప్రవహించి ఆంధ్రలో తూర్పు కనుమలైన పాపికొండల 
గుండా వడివడిగా ప్రవహించి, రాజమండ్రీ మోదుగా 3ఏపాయలై తూర్పు 
సముద్రంలో కలుస్తుంది. 


గోదావరి లోయ అంతటా 50 వేల సం. క్రిందట దట్టమైన అటవి 
ప్రాంతమని 10వేల సం. నుండి మానవులు నివసిస్తున్నారు. శాస్త్రజ్ఞాల 
అభిప్రాయం. 


34 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించినాకనే గోదావరి విస్తరించింది. 
పాపికొండల నడుమ 200 గజులుండే గోదావారి రాజమండ్రి వద్ద 2మైళ్ళు 
వెడల్పున తర్వాత 4మైళ్ళ వెడల్పున విస్తరించింది. రాజమండ్రీ వద్ద గోదావరి 
రెండుగా చీలింది. పశ్చిమ ప్రవాహం పేరు “గౌతమి ఇది నరసాపురం వద్ద, 
తూర్పుప్రవాహం వశిన ఇది యానాం వద్ద సముద్రాన్హి కలుస్తాయి. 
సముద్రాన్హి కలిసే ముందు ఏడుపాయలుగా చీలుతుంది వాటి పేద్ద, కాళ్య, 
అత్రి, గౌతమి, భరధ్యాజ, విశ్వామిత్ర జమదగ్ని, వశివ్ష 





ధవలేశ్వరం వద్ద వశిష్ట గోదావరి, గౌతమీ గోదావచిల మోద 
1849లో మేజర్‌ సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ఆనకట్టలను నిర్మించాడు. 1890 
పనిపూర్తయింది. 


227 లక్షల ఖర్చయింది. 
13 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. 


పరివావాప్రాంతము:- 3.15ల.చ.కిలో మోటర్లు. 








ఫూర్రాణీ కం :- 


భాగవతం, బ్రహ్మాండ వురాణాలలో దీని గురించిన వర్ధన ఉంది. 


చారితకం:- 


35 


తుంగభద్ర నదీ ఒడ్డున శృంగేరి ఉంది. ప్రసిద్ధ మైన ఈ స్టలంలో 
శంకారాచార్య పీఠం ఉంది. ప్రధానమైన నాలుగు పీఠాలలో శృంగేరి ఒకటికివ 
శతాబ్దములో దీన్ని స్థాపించారు. మిగతావి ద్వారకా, బదరీ జగన్నాధం 
(పూరీలో ఉన్నాయి. 


పేరు, జన్మస్తలం:- 


తుంగ మరియు భద్ర అనే రెండు చిన్న నదులు కలిసి తుంగ 
భద్ర అయింది. ఈ రెండు నదులు కూడా పడమటి కనుమలలోని వరావా 
వర్వతం మోద “'గంగమూలి అనే ప్రదేశంలో పుట్టాయి. 


దిని తీరంలోనే ఉన్నవి హంపీ క్షేత్రము ప్రసిద్ధి గన్న విద్యానగరం 
లేక విజయనగరం. కర్నూలు దాటిన తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. 





దీని పొడవు:- 400మైళ్ళు. 


తుంగభద్రా ప్రాజెక్టు ద్వార:- 3.3. ల. హెక్టార్లు భూమి సేద్య 
మవుతుంది. 


విద్యుత్తు:- 63,000 కి.వాట్స్‌ ఉత్పత్తి. 


36 


కావేరి 


ఉఊదమసానం: 
౧ ధి 
సింధూ సాగరానికి 60 క.మో. దూరాన ఉన్న పశ్చిమ కనుమలలోని 
సవ్యాద్రి పర్వత పంక్తిలోని “బ్రవ్మాగిరి దీనికి జన్మస్థలం. 
డీనిపొడవు:- 760కి.మి. 
(ప్రవహించు ప్రాంతాలు:- కర్నాటక, తమిళనాడు. 


సముద్ర మట్టానికి:- 1,320మో. ఎత్తున 
కావేరి (ప్రాశస్త్య౦:- 


(పతీ సంవత్సరము ప్రజలు |బ్రవ్మాగిరి పర్వతాలకు వెళ్ళి సంక్రాంతి 
రోజున కావేరి దర్శనం చేసుకుంటారు. కూర్గ్‌ ప్రాంతంలో ఉన్న ఈ వర్వత 
శ్రేణులు ప్రకృతి సౌందర్యంతో కన్నుల పండుగ చేస్తాయి. 


వందనశిల వద్ద నమస్కరించి అక్కడి నుండి నీరు [క్రింద చెరువులో 
పడుతున్న రవణయ దృశ్యాన్ని తిలకిస్తూ తన్మయులవుతారు. కర్నాటక 
తమిళనాడులలో 'కావేరి పేరుకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ప్రారంభంలో 
అతి ప్రశాంతముగా చిన్న ప్రవాహంలాగ అమాయాకురాలిగా కనిపిస్తుంది. 
శ్రీరంగ పట్టణం. శివ సముద్రం వద్ద ఉరకలు వేస్తుంది. 





37 


ప్రఖ్యాత సంగీతకారుడు త్యాగరాజు నివసించిన తిరువయ్యూరు 
కావేరినది ఐదు పాయలు ఒక్కపైనచోట నిర్మించబడి ఉంది భారత సంగీతీ 
జగత్తుకు కావేరి నది అందించిన అద్బుత ఆణిముత్యాలలో త్యాగరాజు 
ఒకరు. 





కావేరి నదిపైన 1600 సంవత్సరముల క్రితం చోళ వంశానికి చెందిన 
రాజు కరికాలుడు మొట్ట మొదట 160 కి.మి. పొడవున 'డ్యారి నిర్మించాడు. 
ఈ ఆనకట్ట సిర్మాణం కోసం రాతిని మట్టిని కలిపిన తీరు అద్భుతం ఈ 
మిశ్రమ నిప్పుత్తి ఇప్పటికి అధునిక ఇంజనిర్తను ఆశ్చర్యంలో ముంచెత్తుంది. 
కొన్ని వందల సం.లు ఇది కావేరి ఆటు పోటులను తట్టుకోని నిలబడింది. 
19వ, శతాబ్దంలో దిన్ని విశాల మొనరించారు. ఇంకా మైసూరు తదితర 
ప్రాంతాల్లో ఆనకట్టలున్నాయి. 


నివ సముదం:- 


90 మోటర్లు ఎత్తు నుంచి సరు క్రిందకు పడే జలపాత దృశ్యల 
అద్భుతంగా ఉంటుంది. 


మోక్షగుండం ప్వోశ్వరయ్యచె మైసూర్‌ లో కానేరి పై కన్నాంబడి 
ఆనకట్టను నిర్మించారు. 2600మూా. వైశాల్యం 40 మో. ఎత్తు ఉంది . 1911 
లో ఈ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 12 సం.ల తర్వాత సిర్మాణం 
థు 
పూర్తయింది. 


38 





తమిళనాడు మధ్యలో ఉన్న కుంభకోణంలో 12 సం.ల కొకసారి 
'రుంభమేళ'' లాగానే 'మవోమమం" అనే మేళ జరుగుతుంది. దానికి దగ్గర్లోనే 
ఉన్న మయూరం పట్టణం ఎంతో ప్రసిద్ది చెందింది. వచ్చని గుబుళ్ళ చుట్టూ 
నెమళ్ళే కనిపిస్తాయి. నెమళి మన జాతీయ పక్షి 





కాలుష్యానికి గురవుతున్న గంగానది: 


గంగమ్మ తల్లి అంకే సర్వ కలువ నివారిణి అని వతి భారతీయుడు 
(ప్రగాఢంగా విశ్వసిస్తాడు. 


1894 లో ఇండియన్‌ మెడికల్‌ కాంగ్రెస్‌ వారు చేసిన వరిశోదనా 
ఫలితంగా గంగానదికి బాక్టీరియాను అరికట్టే శక్తి ఉన్నదని తేలినది. ఇంతటి 
అద్భుత శక్తి కలిగిన గంగాజలంలో మన ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన ఫలితంగా 
పరిశమల మూలంగా ఎలాంటి వ్యర్థ మైన వోనికరమైన పదార్దాలు 
చేరుతున్నాయో గమనిద్దాము. 





గంగానదీ తీరంలో 100 పట్టణాలున్నాయి. ఏటిలో దాదాపు 3 కోట్ల 
ప్రజలు నివసిస్తున్నారు. ఈ పట్టణాల నుండి ప్రతిరోజు 900 మిలియన్ల 
లీటర్ల మురుగు నీరు గంగలో కలుసున్నది. 


39 
త గంగానది తీరంలో దాదాపు 130 పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. పేటిలో 
వ్యర్థపదార్థాలను శుద్దిచేసే ప్లాంటులు లేసి పరిశ్రమలే ఎక్కువ. 


తి ఒక హుగ్లీ ప్రాంతంలోనే 90 జనుపనార మిల్లులు 60 ఇతర 
కార్మాగారాలు ఉన్నాయి. ఇవి ప్రతి రోజు 3,80,000 కిలో గ్రాముల 
వ్యర్థ పదార్థాలను గంగలో కలుపుతున్నాయి. 





జంతువుల పెంట శవాలను దహనం చేయగా ఏర్పడిన బూడిద, సగం 


కాలిన శవాలు ఇలా అనేక రకాలుగా గంగాజలం కలుపితమవృతుంది. 


పై కారణాల వల్ల గంగాజలంలో సైనైడ్‌, ఆర్సేసిక్‌లైడ్‌, జింక్‌, 
సెలీనియం, క్రోమియం, మెర్క్యరి, కాడ్మియం, ఫాస్ఫరస్‌ ఇంకా అనేక 
నైకేట్‌లు, సల్ఫేట్‌లు, సిలికేట్‌లు మొదలైన ప్రమాదకర (మలిన) 
పదార్గాలున్నాయని శాస్త్రజ్ఞాలు చెబుతున్నారు. 


స్వచ్చతకు ప్రతీతి. 


పై విషయాలను గమనిస్తే స్వచ్చతకు ప్రతితిగా ఉన్న గంగ నేటు 
ఈకాలుష్యం వలన తన పవిత్రతను కోల్పొతున్నదా? అనే భయం 
కలుగుతుంది. 


కాలుష్యసివారణ:- 


ఆలస్యంగా నైనా కళ్ళు తెరిచినది మన (ప్రభుత్వం. గంగా జలాన్ని 
శుద్ధి చేసే పథకాన్ని ప్రారంభించినది టినినే " గంగా యాక్షన్‌ ప్లాన్‌" 
ఆంటున్నారు. ఈ కార్యక్రమంలో హరిద్వార్‌ కాన్పూర్‌, అఆలవాబాద్‌ 
వారణాసులలో గంగా జల స శుద్ధిచేసే ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నారు. 
ఈ ప్పాంటులు (గంగాజలాన్ని శుద్ధి చేయడం కాదు) గంగానదిలోకి వదిలే 
మురుగు నీటిని శుభం చేస్తాయి. ఈ మురుగు నీటి నుండి వెలువడే 


40 


'మోధేస్‌ వాయువును విద్యుదుత్చాదనకు వాడతారు. ఈ “గంగా యాక్షన్‌ 
షాన్‌'కు ప్రవంచ బ్యాంకు నుండి సవాయం అందుతుంది. ఈ కార్యక్రమం 
విజయవంతమైతే గంగాజలాలో కాలువ్యం ఇవ్వ్చుడున్నంత కలువదు. 





కేవలం ప్రభుత్వమే గాకుండా మనమంతా కూడా గంగా జలాన్ని. 
శుభ్రంగా ఉంచే భాద్యతను స్వీకరించవలసిన ఆవసరం ఉన్నది. 
(ప్రపంచంలో అవురూప మైన గంగానదిని, తరతరాల మన చరిత్ర, | 
సంస్కృతికి ఆలవాలమైన గంగానదిని రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం. 





"నదులు మన జీవానాధారాలు" అనే విషయం మనం మరువకూడదు. 
ఆధునికీకరణ, పారిశ్రామోకీకరణల పేర భూమి పైన అతి తక్కువగా ఉన్న 
మంచినీరును పాడు చేసుకోవద్దు. 


జలం అమూల్యం 


మవాోనుభావుడు ఆయుర్వేదానికి మూలవురుమడు అయిన 
ధన్వంతరి చెప్పినట్టు పంచభూతాలతో మానవ శరీరం నిర్మించబడిందనేది 
శాస్త్రరిత్య నేడు కూడా ఒప్పుకోబడుతుంది. మనకున్న రోగాలలో నూటికి 
80% నిళ్ళవల్లనే వస్తున్నాయనేది చాలా మందికి తెలియదు. మనం నివసించే 
భూమిపై అయిదింట 4 భాగాలు వీటిచే ఆవరించబడి ఉన్నది. మనశరీరంలో 
సుమారు 75% నీరే అయితే ప్రాణానికి కావలసిన మంచినీరు భూమిపైన 
ఎంత తక్కువగా ఉందో గమనిద్దాం! 


సముద్రంలో నీరు 97.2% 
మంచురూపంలో 2.1% 
భూమి అతిలోతుల్లో 0.3% 


భూమిలో 1/2కిలో మోటరు వరకు 0.3% 


41 


మంచి నీటి సరస్సుల్లో, (ప్రవహించే నదుల్లో గాలిలో 0.1% 





మొత్తం : 100% 


పై పట్టికను గమనిస్తే సముద్రంలోని ఉప్పునీరు మనిషిత్రాగలేడు. 
గాలిలో, భూమి ఆతిలోతుల్లోగల నిరును మనిషి త్రాగలేడు. గాలిలో, భూము 
అతిలోతుల్లో గల నీరును మనసి, ఉపయోగించే వీలులేదు. మనిషి 
మనుగడకు కావలసిన నీరు కేవలం భూమి అతితక్కువ లోతుల్లో ఊన్న 
నీరు, సరస్సులో, నదుల్త్‌ ఉన్ననీరు మాత్రమే. 


అంటే 299 వంతుల సీరు వదలి ఒక వంతు ఉన్న మంచినీటిపైన 
600 మంది కోట్ల ప్రజలు, 100 కోట్ల జంతువులు, వందల కోట్ల పక్షులు 
లక్షల కోట్ల వృక్షాలు ఆధారపడి ఉన్నాయి. ఇటువంటి అమూల్యమయిన 
మరియు మన జీవనాధారమైన నదులలో ప్రవహించే మంచి నీటికి 
కలుషితం చేసుకుంటే మానవ మనుగడే ఉండదనేది నగ్నసత్యం, కనుక 
మనం ఇప్పుటికె నాకళ్ళు తెరువాలి. కాలుమ్మ పెనుభూతం నుండి మన 
నదులను సంరక్షించుకో వాలి. 


నది కాలుష్యం - నర జాతికి ప్రాణాంతకం 


మనదేశంలో నదీ జలాల కాలుమ్యం దిన దినం ప్రమాదకస్తాయికి 
చేరుకుంటుంది. జాతీయ పరిసరాల నిర్మాణ పరిశోధనా సంస్థ చెబుతున్న 
నివేదిక ప్రకారం మన దేశం లోని జలాల్లో 70% మానవ వినియోగానికి 
అసర్హమైనది. 


దేశంలో 142 |పధాన నగరాల్లో కేవలం '8 నగరాలకు మాత్రమే 
సంతృప్తి కరమైన మంచినీటి వ్యవస్థ, మురుగు నీరు తొలగించే సదుపాయం 
ఉన్నది. 


62 నగరాలకు పాక్షిక సదుపాయాలున్నాయి 


42 





అనేక పరిశ్రమలు వివపూరితమైన రసాయనాలతో పాటు ఆత్యధిక్ష. 
ఉష్ణోగ్రత గల నీటిని నదులలోకి విడుదల చేయుడం వలన జల చరాల్మ 
ఆస్తిత్వం దెబ్బతినడం మాత్రమే గాక ఈ నదులు (ప్రాణులు జీవించడానిక్లే' 
అవకాశం లేని విన ప్రవావాలుగా మారుతున్నాయి. మన ఆధునిక నల 


జ్ఞానం వల్ల. 








భారతదేశంలో 5000లకు పైగా ఉన్న భారీ మధ్యతరవో పరిశ్ర ప 
మన నదీ జలాల్ని కాలువ్యం చేస్తున్నాయి. దీనికి తోడుగా నగరాల్లో 'పర్పుడె 
చెత్తకూడా కాలుష్యానికి కారణం అవుతున్నది. 


భారతదేశంలో మూడింట రెండు: వంతుల మంది కలుషితమైన 
నీటిని సేవించడం వల్లనే వ్యాధి గ్రస్తులవ్రుతున్నారు.. 


కలుషిత సిటి వల్ల వచ్చే వ్యాధులు:- 


మై ఫాయిడ్‌, కలరా, డయేరియా, వచ్చకామెర్డు, డిసెంటీ మొదలగు 
వ్యాధులు త్రాగు నీటిలో కాలువ్యం ఉన్నందు వల్లనే వస్తున్నాయి. 


జల కాలుమ్యం వల్ల లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ఆత్యంత 
ఆందోళన కరంగా తయారైనది. లాభాల వేట తప్పు సామాజిక భాద్యతను 
గుర్తెరుగని పరిశ్రమల అధిపతులు వారితో సంభందాలు 
చెడుగొట్టుకో వడానికి సిద్దంగా లేని అధికారులు పరిస్థితిని మరింత 
దిగజారుస్తున్నా రు. 


పరిశ్రమలు - ఒక పరిశీలన:- 


43 


బోకారో మరియు దుర్తాపూర్‌లోని బొగ్గు శుద్ధి కేంద్రం ప్రతి నెల 
దాదాపు 1800 టన్నుల బొగ్గును శుద్ది చేసి ఆ మురికి నీటిని నదులలోకి 
వదులుతున్నారు. 


ఇండియన్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రోజుకు 15,000 క్యూబిక్‌ 
మోటర్హ వ్యర్థ పదార్దాలను విడుదల చేసి నదులులో కలుపుతుంది. 


సింది ఎరువుల కార్మాగారం మరియు దుర్గాపూర్‌ రసాయనిక 
కర్మాగారం దాదావు 15 టన్నుల సల్బ్యురిక్‌ ఆమ అవశేషాలను 10 టన్నుల 
అమ్మోనియా అవశేషాలను నదులలో కలువుతున్నాయి. దుర్తాపూర్‌ 
సమాపంలోని 7 పరిశ్రమలు ప్రతిరోజు 1.59 లక్షలు క్యూబిక్‌ మోటర్త 
మలిన అవశేషాలను నదిలో కలుపుతున్నాయి. 


మధ్యప్రదేశ్‌ లోని 220 క పైగా ఉన్న పేపరు మిల్లులు డిస్టలరీ 
జౌఖి మిల్లులు దాదాపుగా 1,50,00,006 గ్యాలన్ల మలిన పదార్గాలను 
విడుదల చేస్తున్నాయి. 


పశ్ఫామ బెంగాల్‌: 


హుగ్లీ నదిలో దాదావు 12 లక్షల లీటర్ర ద్రవ రూప మలిన పదార్దాలు 
కలుస్తున్నాయి. 


ఈవిధంగా ప్రతి పరిశ్రమ శక్తి వంచన లేకుండా నది జలాలను 
కలుషితం చేయడంలో నిమగ్న మయినాయి. 


నీటి కాలుష్యం ఏర్పడే మార్తాలు:- 


టి ఇండ్లలోని వ్యర్థ పదార్థాలు భూమిలో ఇంకడం వలన. 


శ్రి సెప్టిక్‌ టాంకులు సరిగా లేకపోవడం మూలాన. 





44 


వ్యవసాయంలో వాడిన నీరు. (రసాయనిక ఎరువులు, వురుగుల 
మందులు కలిసిన నీరు) 


వరదల సమయంలో మురికి నీరు మంచినీరు కలువడం వల్ల. 
జంతువుల వలన. 


క్రుళ్ళిన పదార్థాల వలన ఇంకనూ ఎన్నో మన ఆజాగ్రత్తల వల్ల అజ్ఞానం 
వల్లను కాలువ్యం జరుగుతుంది. 


దీనివలన 5 నుండి 10 సం. వయస్సు గల పిల్లలకు ఇచ్చే నీటి 
విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. 


ప్రవంచంలో రోజుకు 2,5000 మంది పిల్లలు కలుషితమైన నీటి వలన 
చనిపోతున్నా రనేది సత్యం. 

ఇంకా వరమ సత్యమేమంకే "మంచినీరు" త్రాగే మనిషి మామూలు 
మనిషికంటే 20 సంలు ఎక్కువ (బతుకు తాడనేది మనం 
గమనించాలి. 





ఠా 


తుంగ భద్ర 


నర్మద 


సంర చెందాక లకక రాశీ రు జాల ఇ శరా గా గా 





యంకర్‌ 


| వడమటి 
| నలా 


| వడుమటి 
! కనుమలోని 


వరాహవర్వేతం 


ar స 

జ్ర 
రం స 
హైనా గ. 


; ముద్దు సూలు 


క న 


వరన సదందానా వరాల తంరపంణా వరా లతకు. వటుని దద ఉదా దకాట తం దాత దాద నారా నతన 





వింధ్య పర్వతం ఆశకేబియ' 





బంగాళా 
ఖాతము 








సముద్రం 


{1 


| 

బంగళా 
శాతం. 
| 





| 
కంతా 1 ఎ అరదం టాక పోటా ఎంట పకన మతుతిర రాయల్‌ ౩ 











హాగరి 


== గా 


rn 




















థి 













| సప్పెజ్‌ | భాక్రా 
| (సింధూ | నంగల్‌ 
నది 
' ఉపనది) | 


దామోదర్‌ దామోదర్‌ 


| మవోనది | హీరాకుడ్‌ | ఒరిస్సా 


య్‌ 


| 75 వేల 

| కివా 
8వేల 
కవాా | 
.| 1.8మి. 

| కి.వా. 


కృష్ణానది | నాగార్జున | ఆంధ్ర ప్రదేశ్‌ 

| సాగర్‌ 
| తుంగభద్ర, తుంగభద్ర ఆంధ్ర ప్రదేశ్‌ 
కర్నాటక 
కోని క్రోవి బీహర్‌ 


ఈ 


రా 


గోదావరి పోచం | ఆంధ్రప్రదేశ్‌ 


మంజీర | నిజాం ఆంధ్రప్రదేశ్‌ 


సా దావారా బాలా లర దితాతతందితాబుంన దినాల దా మందం తాదాదకలదా డదు ర దాతల జజ తలా స్ట 


తృష్తానది క్రిశెలం | ఆంధ్రప్రదేశ్‌ 30.కివా. | 





శబ జాతా. 


i క వ్లూనచి | (ప్రకాశం అంధ్రప్రదేశ్‌ 
న. 


45 





మహేంద్రో మలయ సవ్యో 
దేవతాత్మా హమాలయ 
ధ్యేయో రైవత కో వింధ్యో 
గిరిశ్చారావలి స్తథా. 





పర్వతాలు మన దేశాన్ని సుభిక్షం చేయుటకు కావలసిన వర్షపాతాన్ని 
అందిస్తున్నా యి. 


అ అనేక, అన్ని నదులకు జన్మ స్టానాలుగా నిలచి వ్యవసాయాధార దేశమైన 
మన దేశానికి నదుల ద్యారా అపార జల సంపదను నిరంతరం 
(ప్రవహింప జేస్తున్నాయి. 


త మన దేశ సరివాద్దు రక్షణ కవచాలుగా ఉపయోగ పడ్తున్నాయి. 


ఆ ఇంకను మన దేశ భౌగోళిక సామాజిక పరిస్థితులపై ప్రత్యేక ప్రభావాన్ని 
చూ పెడ్తున్నాయి. 


త అటఏ సంపదలకు, బౌవధములకు నెలవులుగా ఉన్నాయి. 


ఆ పవిత్ర క్షేత్రాలతో సంస్కృతి, సమైక్యతలను నిలయాలుగా ఉన్నాయి. 


ఇంతటి ప్రాశస్వాస్ని, పవిత్రతను సంతరించుకున్న పి కనుకనే మనం 
పర్వతాలను దేవతా స్వరూపంగానే భావిస్తాము. 





పూర్వాచల్‌ లేదా తూర్పు పర్వతాలని పిలుస్తారు. ఇవి ఉత్కల్‌ 
ప్రాంతంలో (ఒరిస్సా తీరం) ఉన్నాయి. ఇవి మనకు బంగ్లాదేశ్‌ బర్మా దేశాల 
సరిహద్దులలో వ్యాపించి ఉన్నాయి. అర్హ చంద్రాకారంలో ఈ పర్వత వంక్తి 
వ్యాపెంచింది. 





సవ్త చిరంజీవులలో ఒకరైన వరుశురాముడు ఈ వర్వత 'ప్రాంతంలో 
సంచరిస్తుంటాడని స్థానిక ప్రజల విశ్వాసము. రామాయణంలో కూడా దీని 
ప్రస్తావన కలదు. హనుమంతుడు సీతాన్వేషణుకై బయలుదేరే ముందు సర్వ 
సంపదలకు నిలయమైన మహేంద్ర గిరిని అధిరోహించి అచ్చటినుండి 
వాయు మార్గంలో వయనించాడని ఉంది. 





p త స్‌ లో శం 
షు a Fran ier 
Cp ఇ్యా Ry రు ey Ey గో సత 
AL) Mh fF ఇ § మె! fu § bs ర SAS సీ 
౧ (1 స 5 కా (3 hap 0 స 
ల త 4 3 కా. fon) రీ ఫే 
ళ్‌, $ 5 ము tad pL (క్షం రే త్త 





అత్యంత రమణీయ ప్రాంతం ఈ మలయ మారుత పర్వతశ్రేణి 
ప్రాంతం. సందర్శకులను తన ప్రకృతి అంద చందాలత్రో 
ముగ్గులనొనరిస్తుంది. చల్లని పిల్ల గాలుల చేత వృదయాలను వరవశింవ 
చేస్తుంది. ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభూతిని మన కందిస్తుంది. 
ఈ పర్వత ప్రాంతం. మైసూరు ప్రాంతములో ఈ వర్గుతశ్రేణి ఉన్నది. 
చాముండేశ్వరీ తదితర పలు (ప్రసిద్ద దేవాలయాలకు నెలవు ఈ ప్రాంతం. 
లవంగం, యాలకులు అమూల్యమైన చందన వృక్షాలతో నిండి ఉంటూ 
భారత దేశానికి ఎంతో ఆదాయాన్ని అందిస్తుంది. అనేక సందర్భాలలో కవులు 
కూడ ఈ పర్వతాన్ని వర్థించారు. జయదేవుడు కూడా మలయమమారుతము 





47 


ఓలె అని వర్ణించారు. మళయాల భావ కలిగిన కేరళ తీరం వరకు ఈ 
పర్వతాలు ఉన్నాయి. 





సవ్మోది పడుమటి కనుమలలోని భాగమే . ఏటి పొడవు 600కి.మో. 
సరాసరి ఎత్తు 1200 మో. పశ్చిమ తీరమున వర్షపాతము కురియుటకు ఈ 
పర్వతములే కారణము. దక్షిణ భారతములో పెద్ద నదిఐన గోదావరి, కృష్టా 
నదులకు జన్మస్టలము ఈ పర్వతములే. త్రయంబకేశ్వర్‌ మొదలగు ప్రసిద్ద 
పవిత్ర స్థలాలు ఇక్కడే ఉన్నాయి. పాందూ దేశంలోని అపూర్వమైన 
అమూల్యమైన వ్యక్తులలో ఒకరు అయిన ఏర శివాజిని తీర్చి దిద్దినది ఈ 
కొండలే. గెరిల్లా పద్దతి సర్మాత శివాజి బాల్య జీవితమంతా ఈ సహ్యాద్రి 
పరసర ప్రాంతాలలోనే గడిచింది. 





ఉతరం యత సము'దుషి 
అలలే జ. కోలీ 

హిమా(ద్తశ్ల్రైవ దక్షిణం 

వరం తతి భారతంనామ 
ol 


భారతి యుత సంత 


హిమాలయ కిరీటియె సముద్ర పాదపీఠియై అని పాడుకుంటాం 
ఉత్తరాన కాశ్మీర్‌ నుండి అస్సాం వరకు సుమారు 2500 కి.మా. వరకు 
వ్యాపించి మనదేశానికి రక్షిణకవచంగాను మరియు కీర్తిధాతగాను 
మవాన్నోతంగా నిలిచాయి. హిమాలయాలు 50 వేల సంకు పూర్వం 
ఏర్పడ్డాయి. 5లక్షల చ.కి.మో. భూభాగాన్ని ఆ(క్రమించుకున్నాయి. అంకే 


48 


దాదాపుగా మనదేశం లో ఆరవ వంతు భూభాగాన్ని ఆశ్రమించుకున్నాయి. 
జీవనదులైన గంగా, యమున, |బవ్మావుత్ర సింధూ నదులు హిమాలయాల 
శైథిల్యం వల్లనే నిరంతరం ప్రవహిస్తూ భారతిని సస్యశ్యామలంగా 
ఉంచగలుగుతున్నా యి. 





ఈ హిమాలయాలు లేకపోతే భారత ఎడారి అనిపిలువాలసి వచ్చేది 
మనదేశాన్ని. 


త దట్టమైన సతతవారితారణ్యాల సంవద. 

ఆ 20 వేల రకాల బొషధ మూలికల కేంద్రం. 

ఆ జలాన్ని (జీవనదులు), జలం ద్వారా విద్యుత్తు అందిస్తుంది. 
త (ప్రకృతి రమణీయతకేంద్రాలు. 

ఆ వేసవి విడుదులు. 


అ బదరీనాథ్‌, కేదారనాథ్‌, పశువతినాథ్‌ లాంటి వేలాది పుణ్యక్షేత్రాలకు 
పుట్టనిల్లు. 

అ మానస సరోవరం లాంటి మూర్తిభవించిన సుందర ప్రదేశాలు. 

అ కైలాసశిఖరం శంకరుని నివాసమనే విశ్వాసం. 


అ ఉత్తర సరిహద్దు రక్షణ 


ఈ విధంగా ఒకకేుమిటి పలువయోజనాలను ఈ పర్వతాలు మన 
కందిస్తున్నాయి. అందుకేనేమో ఈ దేశ ప్రజలు (హిందువులు)తమ దేశంలోని 
నదులు గిరులు కొండలకోనల చెట్టు వుట్టల ఒకటేమిటి ప్రతీ దానిలో 
పరమేశ్వర రూపాన్ని దర్శిస్తారు. ప్రతీ అణువును వవిత్రంగా భావిస్తుంటారు. 
అను నిత్యం వూజిస్తుంటారు. 


49 


అదుకేనేమో! ఒక వశభక్త కవితా హృదయం ఈ విధంగా కీర్తించింది. 


హిమాలయం నా జు నిఅయం 
ఉహలు ఉరికే మహాలయం 
సరా కరిగెడు నీ వారం 
హైందవ జీవన మధుకాసారం 
ఇది నాభారత దేశం 
ఇది నా భావ నివేశం. 


[7 > 3 
eet 
్టే'' YY 
౯ dt Red 
గా 





(గిరినార్‌) 





కాటియ”వాడ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడున్న దామోదర 
గుండంలో చితభస్మాన్ని కలుపడం పవిత్రంగా భావిస్తారు. 


అంబా మాత, భామూత ఆలయాలతో పాటు జైనులకు 
సంబంధించిన అనేక తిర స్థలాలున్నాయి. ఈ రైవతకాద్రి పర్వ్పతాలే నేడు 
గిరినార్‌ పేరున గుజరాత్‌ ప్రాంతములో ఏలువబడుతున్నాయి. 


కై క్ష grey 
ph $5 
pa జీ శ 9 (as 3 
ovr rat J బ్రాతో 





పశ్చిమాన ఉన్న గుజరాత్‌ నుండి ఇటు ఓహార్‌ వరకు ఇంచు మించు 
ఈ దేశం మధ్యలో, భారత ద్వీవకల్పానికి అడ్డంగా 1050 కి.మో. పొడవున 
వ్యాపించి ఊన్నాయి. 


50 


నర్మద, షాణ్‌ భద్రా నదులకు జున్మస్థానము భారత మాతక్ష 
మణికిరిటం హిమాలయాలైతే భారత మాతకు వడ్డాణంగా వింధ్యా 
పర్వతాలున్నాయని ఈ పర్వతాలను ప్రస్తుతిస్తారు. 











(ప్రపంచంలోనే అతి వురాతన మైన పర్వతాలతో మన దేశ వశ్చిమోత్తర 
భాగంలో ఉన్న ఆరావళి” కూడా ఒకటి . ఈ వర్వతాలు రాజస్తాన్‌ ప్రాంతంలో 
ఉన్నాయి. 


'ఆభు' అనే ఎత్తెన శిఖరంపైన ప్రసిద్ధ జైనుల తీర్ధ స్థలం ఉంది. 
భారత మాత వరాయివారి పైశాచకత్వానికి బలిఅవుతున్న తరుణంలో శౌర్య 
వ్రతాపాలకు వ్రతీకగా నిలచిన రాణా వ్రతాప్‌ భారతి ముద్దు బిడ్డ 
అవిర్భవించాడు. తర్వాత మన మాతృదేశాన్ని స్వతంత్రం చేయుట కొరకు, 
పరాయి వారిని మన ఈ వవిత్ర స్థలం నుండి పారదోలేందుకు దాదావు 
20సంవత్సరములు ఆయన ఈ ఆరావళి వర్వతాలే ఆశ్రయంగా చేసుకుని 
(ఆకృర్‌తో) స్వతంత్ర సమరాన్ని కొనిసాగించాడు. (ఆడవులందు 
ఇడుములంబడి) ఈ విధముగా ఆతి వురాతన పర్వత వంక్తులైన ఆరావళి 
పర్వతాలతో పలురకాల చారిత్రాత్మక అంశాలు పెనవేసుకుని ఉన్నాయి. 


51 





మనం ఇప్పుడు వివిధ రూపాలలో పలు ప్రాంతాలలో ఉన్న ఒకే 
పరమాత్ముడైన దేవున్ని దర్శించబోతున్నాం. 


దేవాలయం లోకి వెళ్ళేముందు దేవోాలయాన్ని పరిశుభ 
మొనరించుకుంటాం కదా! 


రండి! మన మందరం స్నానం చేసి భారతమాత పాద పద్మాలను 
తనివి తీరా దర్శించు కుందాం! 


సాగర త్రయ సంగమస్టలి: (కన్యాకుమారి ఆగ్రము) 1. హిందూ 
మవాసము[ద్రము 


ఇది మవాసముదాలళో ౩పది. 8,046 మోటర్రలోతు కలిగి 2 కోట్ల 

న్‌ా, 

84 లక్షల చడరవు మైళ్ళ పస్టిక =రిగి ఉన్న అపార జలరాశి ఇది 
మనదేశానికి దక్షిణం వైవున జున్హు ౧ 


పశ్చిమాన: అరేబియా గమ్ముపంగా పలుపబడుతున్న సింధూసాగరం 
2400 మో. లోతు, 10 లక్షల ఏ౮.ల చేంరవు మైళ్ళ విస్తీర్థం కలిగి ఉంది. 





తూర్పున: బంగ లాఖ్రాశేంగా పిలువబడుతున్న గంగాసాగర మున్నది. 


గంగా, యమున, |బవ్మాపుత్ర, గోదావరి కృష్ణా తదితర ఆనేక నదులు 
గంగా సాగరంలోనే కలుస్తున్నాయి. భారత్‌లో పిపిధ ప్రాంతాలలో ప్రవహించే 
నదులు సముద్రాలలో కలిసి భారతమాత పాదాలను స్పర్షిస్తూ, 
పవిత్రమవుతూ పరవశించి పోతాయి. 


కన్యాకుమారి: ఇది మన దక్షిణ సరివాద్దు ప్రాంతం. 


52 


ఉభయసంధ్యల అత్యద్భుత మనోవార రీతిలో ప్రభాకరుని దివ్య 
సందర్శనం కలిగించే ఏకైక ప్రాంతం. 


శ్రీ కుమారి పవిత్ర మందిరం ఇక్కడే ఉంది. 


అను నిత్యం భక్తి భావంతో మన దేశంలోఓని వవిత్రమైన 
మహిమాన్వితమైన స్థలాలను స్మరించుకుంటూ ఉంటాము. 


ఈ విధంగా: 


అయోధ్యా మధురా మాయా 
కాశీ కాంచి అవంతికా 
వైశాలీ ద్వారికో ధ్యేయా 
వురీ తక్షశిలా గయా 


ప్రయాగః పాటలీ పుత్రం 
విజయా నగరం మహత్‌ 
అంద వ్రస్టం సోమనాథః 
తథా౭ మృత సరః ప్రియం. అని. 


కనుక మొదట ఈ పవిత్ర స్థలాలను సందర్జించు కుందాం రండి! 


53 





“రామో విగ్రహవాన్‌ ధర్మః అని కీర్తించబడే సద్దుణాభిరాముడైన 
శ్రీరామచంద్రుని జన్మస్టలమది. 


ప్రశాంత గంభీర సరయూనదీ తీరాన వెలసిన అత్యంత సుందరమైన 
కట్టడాలతో పారాజిల్లుతూ రఘురాముని చరిత్రను తర తరాలకు అందించే 
స్పూర్తి కేంద్రం అది. 


అనునిత్యం అనేక సార్లు 'జై శ్రీరామ్‌' అనే పవిత్ర నాదం నలువైపులా 
వినిపిస్తుంది. 

దాదావు 6 వేల ఆలయాలతో అయోధ్య అణువు అణువు 
పవిత్రమైంది. 

మన నిరాశ, నిస్తేజ, సిర్విర్యాలకు ప్రతీకగా పవిత్ర జన్మస్థలంలో 
విదేశీ చివ్నాం నిలబడి మనల వెక్కిరిస్తున్నది. 

దిస్తో విశ్వహిందూ పరిషత్‌ ఉద్యమం, రామశిలా పూజ, శిలాన్యాసం 


శ్రీరామ జ్యోతి రథయాత్ర, కగసేవ మొదలగు కార్యక్రమాల ద్వారా తిరిగి 
ఒక దివ్యమైన ఆలయ సిర్మాణం కోసం ప్రయత్నిస్తుంది. 


ర్‌ 





మధుర (ఊఉ. వ 


ధర్మార్ధ కామమోక్షాల సాధనకై కావలసిన మార్గాన్ని నిర్దేశించి, 
ఆచరించి, గీతాసారాన్ని శాశ్వతంగా మనకందించిన యుగ పురుషుడు 
శ్రీకృమ్ణుడు. 


మధుర శ్రీకృమ్ణుని కర్మభూమి. ఇది కూడా అయోధ్య లాగే హూయి 
వారి కిరాతకాలకు బలయి, స్వస్వరూపాన్ని కోల్పోయి బానిస చివ్నామయి 
సంరక్షించబడుతూ స్వాభిమానం స్వాతంత్ర్యం ఇంకా మనకు రాలేదనే 
విషయాన్ని గుర్తు చేస్తుంది. 





హరిద్వార్‌ భారతీయుల వుణ్యక్షేత్రాలలో ప్రముఖమైన క్షేత్రం. 


పరమ పవిత్ర గంగానది భూతలం పైన కనపడే స్టలమది. గంగను 
ఆవ్వోనించే స్వాగత ద్వారమిది పూజనీయులైన సాధు సంతుల నిరంతర 
తపో సాధనలతో అణువణువు పవిత్రమైన ప్రశస్త స్థలం ప్రకృతి అందాలను 
తనలో నింవుకున్న క్షేత్రం. 


అనేక వుణ్య క్షేత్రాలకు ప్రారంభ స్థలమది. 


585 





కాశియే వారణాశి, బనారస్‌ అను పేర్తతో కూడా పిలువబడుతుంది. 


హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా 
దర్శించుకోవలను కునే ప్రశస్త పవిత్ర పుణ్య క్షేత్రం కాశి. పవిత్ర గంగానది 
తీరంలో వెలసిన కాశి విశ్వనాథున్లి దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుందనే 
ప్రగాఢమైన విశ్వాసం మనలో ఉంది. 


అయితే ఇది కూడా మన అలసత్వం వలన నిజమైన సలం 
అన్యాక్రాంతమయి దాని ప్రక్క స్థలంలో తిరిగి నిర్మించబడింది. చాలామంది 
ఇప్పుడున్నదే మొదటి స్థలమనుకొని మోసపోతారు. తెలిసిన వారు పాత 
ఆలయాన్ని (నేటి మసీదును) చూసి కుమిలి పోతుంటారు. 


విహిం.వ. దీని ఉద్దరణకై త్వరలో ఉధ్యమిస్తానని ప్రకటించింది. 


ప్రఖ్యాత హిందూ బనారస్‌ యూనివర్సిటి ఇక్కడే వున్నది. శ్రీ మదన్‌ 
“మోహన మాలవయ దీని సంస్థావకులు. దిని దగ్గరే సారానాథ్‌ బౌద్ధక్షేత్రం 
ఉన్నది. 





తీర్ద రాజము ప్రయాగ 


త్రివేణ్‌ సంగమ పవిత్ర భూమి ప్రయాగ 


56 


పవిత్ర నదులైన గంగా యమున మరియు అంత 
సరస్వతీ నదుల అద్భుత మనోవార సంగమ స్టలమది. ప్రతి 








సం. మాఘ 
మాసంలో మామమేళ జరుగుతుంది. ఈ మాసంలో లక్షలాది మంది పవిత్ర 
స్నానాలు చేస్తారు. ఆ సమయంలో గంగా తీరం ఒక ధర్మప్రచార వేదికగా 
ఉంటుంది. ప్రతి 12 సం.ల కొకసారి కుంభమెళ జరుగుతుంది. 
దేశవిదేశలనుండి మునులు, సాధువులు, సంతులు, భక్తులు కోట్లాది 
జనసందోహం ప్రయాగను చేరి |త్రివేణిసంగమంలో స్నానం చేసి తస 
జీవితాలను వవిత్రం చేసుకుంటారు. 





హృషీకేక్‌ 


మవాత్వవూర్ణమైన యాత్రా స్థలం బదరీ నాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల 
సందర్శనకు పోయే మార్గంలో తొలుత మనకు తటస్థించే పవిత్ర స్థలమిది. 


తెల్లని హిమాలయాలు, దట్టమైన అరణ్యాలు, వూజనీయ సాధు 
సంతులు నదీమతల్లుల నిలియమిది. 


వృషీకము అంటే ఇంద్రియము ఇంద్రియాలను 
నియంత్రించుకునుటకు దోహద పడే స్టలము అది. 


ఇంధద్రియాధినేత అయిన హృషీకేశుని సన్ని ధానం కనుక దానిని వహృషి 
కేశమని అన్నారు. 


(ఇ కాడా 
ష్‌, 


బదరీనాథ్‌ 


ఇది చతుర్దామాలలో ఒకటి 


రుషికేష్‌ నుండి దాదాపు 500 కమి. దూరంలో చల్లని చక్కని 
ప్రదేశంలో హిమాలయ పాద పీఠంలో నెలకొని ఉన్నది. ఈ పవిత్ర బదరీనాథ 


క్షేత్రం. 


అది శంకరాచార్యుని మాతృదెవి తన మరణానికి ముందు తన 
బంగారు ఆభరణాలన్సి పంపిస్తుంది. వాటిని ఆమ్మ బదరీనాథ్‌ ఆలయాన్ని 
నిర్మించాడు. ఈ ఆలయం 2306 అడుగులు ఉందంటారు. ఆలయంలో 
భగవంతునికి భోగం సమర్పించే బంగారు గిన్నె శంకరాచార్యులు ఇచ్చిందే. 
నేడు కూడా ఆలయంలో ఆరభీతులుగా ఉన్నది అది శంకరుని బాల్య 
మిత్నుడైన అగ్నిశర్మ వంకజ'కే. అది శంకరాచార్య నిర్మించిన ఆ వరమ 
శివుని మందిరం భప్యంగా 1వమొత్తుకు నిలబడి ఉన్నది. భక్తులను పపిత్రుల 
చేస్తున్నది. ఆ ఆలయంలాగె ఆట ఆడి శంకరులు చిరస్మరణయుడైనాడు. 
దీనికి కొద్ది దూరంలో ఉన్నది మరో ప్రసిద్ద ద్ద శవ క్షైత్రం కేదార్‌నాథ ఆలయం. 


ke థు 


లో ee జ 
BH Ns yD ao 
చు 4. హా! స్ట! [సై 


హిమాలయాలలో ఉన్న ప్రసిద్ధ శివ క్షేత్రమిది. ఇది కేవలం శ్రావణ 
మాసంలో మాత్రమే తెరిచి ఉంచుతారు... 


శ్రావణ మాసం శుక్ర పక్షమిన సహజంగా మంచుతో శివలింగం 
ఏర్చ్భడటం మొదలై కృష్ణ పక్షం నాటికి సంపూర్ణ శివలింగాకృతి నొందుతుంది 
ఆ రోజున లక్షలాదిమంది ఆ సహజ శివలింగాన్ని దర్శించుకుని 


58 


పవిత్రులవుతుంటారు. అందుకేనేమో ఈ స్టలాన్ని అమరనాథ్‌ అని 
పిలుస్తున్నారు. మల్లీ కృష్ణ పక్షమి నుండి ఈ సహజ శివ లింగం క్రమశ; 
కరిగి పోయి అదృశ్య మవుతుంది. ఇది ఈ క్షేత ప్రత్యేకత. 





ధర్మక్షేత్రం కురుక్షేత్రం, కురుపాండవుల సంగ్రామ స్టలం. లక్షలాది 
మంది తమ పవిత్రాశయమైన “ధర్మ సంరక్షణ' కోసం (ప్రాణాలర్పించిన 
పుణ్యస్థలి. 


నిష్క్రాయులను సక్రియులుగా చేసి లక్షోన్ముఖులుగా చేసేందుకని 
అమూల్యమైన భగవర్గితను బోధించినది ఈ క్షేతంలోనె ఈ పవిత్ర భగవద్గిత 
(ప్రపంచంలోని '350' భాషలలో ముద్రించబడింది. ఆ అన్ని భాషలలో 
ప్రచురించిన ప్రతులు అక్కడి (గ్రంథాలయంలో భ(ద్రపరిచినారు. 


ఇక్కడి భూమి ఎరుపు రంగులో ఉంటుంది. దీనిపై పరిశోధనలు 
జరుగుతున్నాయి. మవాీ భీకర సంగ్రామం లక్షలాది మంది రక్త తర్చణమే 
ఈ ఎరుపుకు కారణమేమో అని కూడా అనుకుంటున్నారు. మవాభారతంలోని 
అనేక దృశ్యాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. కురుక్షేత సంగ్రామం 
తదితర అనేక సంఘటనలను మనకు ఇక్కడి (ప్రతిమలు స్ఫురణకు 
తెచ్చేవిధంగా ఉన్నాయి. 


ఇది ఒక పవిత్రమైన ప్రముఖమైన సందర్శనియమైన స్థలం. తర 
తరాలకు ఒక సందెశాన్నందించే భూమి రురుక్షేతం. 


ర్‌ి 


fe 


DEY io 
ఢర్ణి (ఇంద్రప్రస్థం; 


వాస్తినావురం కురువం జిల రాజదాని అయితే (ఇది నేటి మార్‌ 
కల్లాలో ఉంచి €.గలో) అంద్రప్రైసం (నేటి ఢిల్లీ) పాండవుల రాజధానిగా 
ఏలసిల్హంది. అప్పుటి నుండి మనపళ శరిత్రలో ఇందప్రషానికి ఒక (ప్రత్యేకత 
న్నది. 


= 


విశ్వవిజేత కావాలని వచ్చిన అలగ్గండర్‌ను ఓడించిన పర్వతకుని 
“గ్యకలాపాలకు నిలయం ళపాంతమేని. నేడుకూడ మనదేశ రాజధాని. 


జు 


ఢిల్లీ నుండి కన్యాకు మారిఇకి మధ్యదూరం ఎంతో నలువైపుల 
బున దేశ వెళాలగం అంత ఉండేది అందవలననే ఢల్తీని కేంద్రమగా చేసుకుని 
పరిపాలించారు. 


లోవాస్తంభం: 


ఇది కుతబ్‌మినారికు దగ్గరలో వుంటుంది. ౪ వ శతాబ్దంలో 
ూబాధవుడు ఈ లోహస్తంభాన్ని ;ప్రతిష్టంచాడు. దీని ఎత్తు ౨౩ అడుగులు 
డుగు భాగం చుట్టు కొలత ౧౬౪ అంగుళాలు. శీరోభాగాన ౧౨.౦౮. 
అంగుళాలు. ఇది ౧౬ శతాబ్దాలముండి పర్హాసక్షి వాయువుకు తట్టుకొని 
ఏలబడి ఉన్నది. దిని ప్రత్యేకత ఏమిటంపే ఇంతకాలం నుండి ఆ 
లోహస్తంభం (తువ్వువట్టలెదు. ఇదోక ఆత్యద్న౫ఆం. దినిని విమ్హమూర్తికి 
సమర్పించినట్టు దానిపై చెక్క_బడిండి, 


లో శాత 
సముద్ర గప్తని కాలంలో ఖగోళకా్త్త పరిశధనలకై నిర్మించిన 
వ్రయోగశాల విమధ్వజం వము ఎతూభూమినావ"-. పిలివబడుతున్న ది. 
అజ ఈ 


ఆజా J భో బ్‌ ౯ wh, 
జో అక ఈ an న. re mr వచా dt IRI 
J Way} విటులు Went rr సు లలా - Sens స జ 
లమ! Fan, ఈ తర 
ప 





ద్వాపార యుగ వురుమడు మహాభారతంలో ప్రధాన పొత్రదారి 
భగవద్దిత బోధకుడు అయిన శ్రీకృమ్టడు నిర్మించిన స్థలం ద్వారకా. 


దీనిలో అధిక భాగం సముద్రగర్భంలో కలిసిపోయింది. దీన్నికై నేడు 
పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇక్కడి 
గృవాలు, ఏటి నిర్మాణము సింధూ నాగరికతను పోలిఉన్న. వహరప్పా, 
మహానొంజోదార ప్రాంతాలకు శ్రీకృమ్ణడే యాదవులను అక్కడి పీసుకుని 
వెల్హాడని కూడ ఉంది. మొవాన్‌-జో- దారో నే శ్రీ కృవ్ణనివాసం స్థలం 
మొవానొజోదారో కావచ్చును. 


ద్వారిక వరిసరప్రాంతములోనే శంకరుడు నిర్మించిన చతుర్హమాలలో 
ఒక ధామ ముంది ఇది గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. 








(పసిద శెవక్షేతమిది. జ్యోతిర్రింగములలో ఒకటైన స్టలమిది. 
థి య ల 


ఈ సోమనాధ మందిరంలో శివలింగం గది మధ్యలో గాలిలో నిలిచి 
ఉండేది. ఈ ఆలయం ఆపార సంవదలతో దేదీప్యమానంగా ఉండేది. 
దీనిపైన మహమ్మద్‌ గజనీ దాదావు 10 సార్లు దాడిచేసి ఈ ఆపార 
సంపదలను ఒంపెలపై ఎక్కించుకొని దోచుకుపోయాడని చరిత్ర 
చెబుతుంది. దాడికి విధ్యంసానికి గురైన ప్రతిసారి జీరోద్దారణ చేయడం 
జరిగింది. చివరి సారి మాత్రం స్వాతంత్రానంతంరం మన ప్రియతమ 
నాయకుడు ఉక్కుమనిషి స్వర్గీయ సూర్‌ వల్లభభాయి పకేల్‌ ఈ ఆలయాన్ని 


61 


పునర్ని ర్మించగా రాష్ట్రపతి రాబేంద్రప్రద్‌ దీనిని ప్రారంభించారు. ఈ సోమనాథ్‌ 
గుజరాత్‌ ప్రాంతంలో ఉన్నది. 


వూరి 


ఆదిశంకరాచార్యులచే న్న సించబడిన చతుర్దామములలో ఒకటి 
ఇక్కడి ఉన్నది. 


పూరీ (జగన్నాథుని) విశ్వవిఖ్యాతి గాంచిన ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడి 
విశేష మేమిటంటే చెక్కతో చేసిన భగవంతుని విగ్రవాలుంటాయి. ఇక్కడ 
కుమ్మరులు ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారట 
ప్రతి సం. జరిగే పూరి జగన్నధ రథయాత్రలో లక్షలాది భక్తులు 
పాల్గొంటుంటారు. ఇది ఒక అధ్యాత్మిక శ్రద్దాకేంద్రం. వుణ్యక్షేత్రం. 





Beet 

fs 

| per nai 
a. (YU 
ఇ.) Pu (న! 


ఇది సుప్రసిద్ద సూర్యదేవాలయం అత్యంత రమణీయ శిల్చ సంవదకు 
నెలవు ఈ కోణార్క్‌. 


ఈ ఆలయం నిర్మాణం వెనుక ఎంతో అమూల్యమైన వైజ్ఞానికత 
దాగి ఉన్నది. 


కాలగణనకో సం తగినట్టుగా దీని నిర్మాణం జరిగింది. ఇది ఆలయం 
మాత్రమే కాదు ఇది ఒక పరిశోధనశాల కూడా 7? గుర్రాలపై సూర్యుడు 
అంపే ఇది ఒక వారానికి చిహ్మం వారంలోని 7 రోజులకు సంకేతం ఈ 


7గురాలు. అదేవిధంగా రథ చకాన్నిలో 12 భాగాలున్నాయి. అంకే కాలం 


62 


అనేది చక్రమని ఆ 12 భాగాలు 12 నెలలుకు గుర్తని మనకు తెలుస్తుంది. 
ఇంకను పలు ప్రముఖమైన విషయాలు ఆందులో దాగిఉన్నాయి. 


టం 
a ర్స 
క్వాల్‌ 





మై. 


శ్రీరాముడు హనుమంతునికి మరియు సమస్త సమాజానికి 
అద్భుతమైన సందేశాన్ని అందించిన ప్రదేశం రామేశ్వరం. - 


శ్రీరాముడు సేతుబంధనానికి మందుగా శివపూజ చేయడం 
కోసంగాను మట్టితో (ఇసుకతో లింగాకృతి చేయగా హనుమంతుడు రాశి 
లింగం తెస్తాడు. దేవుడు కేవలం వగ్రవాల్లో మాత్రమేకాదు మట్టిలోనూ | 
మహియంతయును ఉన్నాడు అని శ్రీరాముడు సందేశాన్నందిస్తాడు. 


సేతు బంధన నిర్మాణ ప్రారంభస్థలం ఇదేనంటారు. ఈ శతాబ్ధంలో 
భారతీయులలో తెరిగి ఏకాత్మతాభావనిర్మాణం కోసంగాను 
విశ్వహిందూపరివత్‌ జరిపిన ఏకాత్మ యజ్ఞం కూడా ఇక్కడే వరిసమాప్తి 


అయింది. 


జ్యోతిర్రింగాలలో ఒకటి ఇది (మధురై నుండి 200 8.మా దూరంలో 
ఉన్నది). 








మహారాష్ట్రలోని ఒక అత్యద్భుతమైన అతి సుందరమైన ప్రాంతం 
రాంటేక్‌. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ 
ప్రాంతంలోని వీరిని హింసిస్తున్న రాక్షసులను వతమారుస్తానని ప్రతిజ్ఞ 


63 


చేసాడని అందుకే ఆ (రదేశానికి 'రాంటేక్‌' అని పేరు వచ్చిందని స్థానికుల 
కథనం: 


త శం. 


సుప్రసిద్ద కఏ కాఅిదాసు తన అద్భుతమైన "మేను సందేశం" అనే 
కావ్యిన్ని రచించిన సలమిది వందల అడుగుల ఎత్తున (ప్రకృతి 
రమణీయతతో తులతూగుతూ ఉండే సుందర ప్రదేశం అది. కాళిదాసు 
సతి మందిరం, శ్రరామాలయం ఇక్కడ ఉన్నవి. నాగపూర్‌ నుండి దాదాపు 
25 క.మో. దూరంలో ఉన్న ఒక యాత్రాస్థలమిది. అనునిత్యం అనేక మంది 
యాత్రికులతో కిట కిటలాడే కేంద్రమిది. 


సంసు ద్వితియ సర్‌ సంప్‌ చాలక్‌ అయిన 
వూ.పూ. గురూజీ మాధవరావు సదాశివ రావు గోల్వాల్కర్‌ తండ్రిగారు 
నివసించిన (గామమిది. జఫ ముక్క స్వగృ్భవాము నేడు సంఘ 
కార్యాలయము. 


fea 


రాషయ స్వయం నచ 
య 


భారతజెశంలో గం NID §3లం ప్రసిద్ధ పావనక్షేతం. 
రు Ee, ror నీటిలో 
ఇది ఆం(్రవ్రదే౪లోని కర్న ల బాల నందికోట్కూరు తాలుకాలో కృష్ణానదీ 
పీరాన నలమలకొండల ల 15 పల అడుగుల ఎత్తున వున్న దీస్వామి వారి 
(a) 


త్రము డాాదశే జోలిర్రింగాల్లా ఒ ఫ్రీ ఈ మల్రికార్డునాలయము. 
/ యి గ pe 


శ్రి పసెలఅల పూరా ప్రసిద్దములైన శ్రీ పర్వతములు మూడింటిలో 

క! 
ఒకటి. రెండవ శ్రీగిరి మహాయాన బౌర్గాచార్యుడు నాగార్జునుడు నివసించిన 
కొండ. మూడవ శ్రిగిరికి సీగివాసుడు వేంకటేశ్వరస్వామిగా వెలసిన ప్రసిద్ధ 


ప్రసిద తిరువతికొంద. 
ఇ 


64 


ఈ శ్రీణెలానికి శ్రీగిరి, శ్రీనగము, శ్రీ పర్వతము అనే నామాంతరములు 
ఉన్నాయి. ఈ క్షేత్రము 8 ద్వారములతో, 8 శిఖరములతోరిపురములత్రో 3 
నందులతో అసంఖ్యాక దేవతలతో అలరారుచున్న పార్వతీ పరమేశ్చరుల 
దివ్యక్షేతము అనంతమైన పృకృతి సంపదలతో, యంతో రమణీయంగా 
అలరారుతూ యాత్రికులను భక్తి పారవశ్యంతో ముంచుతుంది. ఈ క్షేతంలో 
అమొఘములైన ఖనిజాలు, అపూర్వములయిన ఓషధములు, 
అగణితమునైన సిరి సంపదలు అనంతముగావున్నాయి. మందిరాలు, 
మఠాలు, వాగులు కొండలు వనాలు, నాటికలు భర్తుల్ని, భోగులు విరాగులు, 
సన్యాసులు, బైరాగులు, సిద్దులు సాధకులు సంధర్శకులతో నిండి వుంటుంది 
నిరంతరము ఈ క్షేత్రము. ఈభూలోక్షకైెలాసము నందలి అద్భుతాలు 
అనతంము, అన్న సత్రములకు, వసతి సదుపాయములకు నేడు కొదువ 
లేదిక్కడ. 


ఈ క్షేత నిర్మాణం ఏనాడు జరిగిందో ఇదమిద్దంగా లేనవ్బటికి 
కృతయుంగంలో హిరణ్య కశ్యపుడు త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపార 
యుగంలో పాండవులు కలియుగంలో జగద్దురు శంకరాచార్య ఆచార్య 
నాగార్జునుడు ఛత్రపతి శివాజీ, శ్రీకృన్ణదేవారాయలు ఆదిగాగల ఎందరెందరో 
ప్రముఖులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు శాసనాలు, కట్టడాలు 
వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని శ్రీ శివాజీ రెండుసార్డు దర్శించాడు. ఇక్కడే 
ఆయనకు భవానిమాత ఖడ్గం ఇచ్చి. ఆత్మాహుతి చేసుకోబోతానన్న ఆ 
వరునికి, హిందవీ సామ్రాజ్య నిర్మాణానికి స్పూర్తి నిచ్చిందని గాధ. శ్రీ శివాజీ 
ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నా డిక్కడ. ఒక గోపురాన్ని కూడా నిర్మించాడు. 
దానిని నేటికీ శివాజీ గోవురమనే పెలుస్తారు. ప్రాంత, భాషా భేధాలు లేని 
ఆ హైందవ ఏరుని స్పూర్తిని భదవరచుకునే నిమిత్తం ప్రస్తుతం అక్కడ 
ఒక మహత్తరమైన ఛత్రపతి శ్రీ శివాజీ స్మృతి మందిరం? సిర్మాణమవుతున్న ది. 
అదోక దర్శనీయమైన స్థలం. 


ఆలి వ్‌ ఖ్‌ ఇ నా 
సూరి కం|దాలు a పవిత్ర (పొంత 





కాలడి కేరళ, ఆదిశంకరాచార్యులు 


భారతదేశంలో హిందూధర్మ పటిష్టత ల. 
కృషి చేసిన మవానుభావులకు జన్మనిచ్చిన పవిత్ర స్థలాలను మనం 
దర్శించుకుని ధన్యుమవుదాం. 


కాలడి, కేరళ రాష్ట్రంలోని తిచూ3 జిలాలో ఒక (గ్రామం ఈ [గ్రామంలో 
జన్మించిన ఆదిశంకరులు సకలశాస్త్రపారంగన్నుక దొందూ బార్భజానరణక్రై 
వజలలో ఏకాత్మభావన కలిగించుట్లకై బారతలిన పర్యంతం పరుటించిస 
మహానుభావుడు. 


వేద ధర్మ సంరక్షణకై శాశ్వత |పాతిపదికస చతుకామాలలో నాలుగు 
పీరాలను దేశానికి నలువైపుల సాపించినారు. ఉత్తూస బదరీనాథ్‌ యందు 
దక్షిణాన కర్నాటకలోని శృంగేరి వద్ద పక్చిమాన ద్వారక లోను తూర్పున 
ఒరిస్సాలోని వూరిలోను ఈ చతురామాలున్నాయి. చివరికి కంచిలో గడిపి, 


ణి మ 


కామకోటి పఠాన్ని నిర్మంచాడంటారు. 
ఒక్కొక్క ధామం ఒక్కొక వెడాన్ని సంరక్షించాలి. 


కేరళలోని కాలడిలో జన్మించిన శంకరులు ఉత్తరాన 
హిమాలయాలలోని బదరీనాథ్‌లో తన తల్పి బంగారు ఆభరణాలు అమ్మి 
2300 అడుగుల ఎత్తుగల ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించినాడు. 


ఈ విధంగా శంకరాచార్యులు భావ ప్రాంత కుల వర్గ తదితర 
వైషమ్యాలకు, వైరుద్యాలకు అతీతంగా దేశంలో ఏకాత్మతా భావం సొర్మాణం 


66 


కోసం అహరహం కృషి చేసిన మవానుభావుడు సదాస్మరణీయుడు అయిన 
ఆదిశంకరులకు జన్మనిచ్చి కాలడిగ్రామం ధన్యమైంది. 





కేంద్రం: 








భారతదేశ చరిత్రలో మరుపురాని మరువలేని మవానుభావుల్లో ఒకరు 
స్వామి వివేకానంద జాతికి దేశ భక్తి ఈశభక్తి కర్తవ్యదీక్ష సేవాభావ, పరాక్రమ, 
సత్యసంథతల విషయంలో సరియైన జ్ఞానాన్ని అందచేసిన అపరశ్రీరాముడే 
ఆవివేకానందుడు. 


కన్యాకుమారిమాతను దర్శించుకుని పరమపవిత్రమైన 
హిందూమవిసముద్రమును ఈది సముద్రములోని పెద్ద బండపై ఆసీనుడై 
భారత దేశ చరిత్రను స్మరించుకుంటూ సమాధిస్థితుడై తన భవివ్యత్కార్య 
ప్రణాళికను దర్శించుకున్న వవిత్ర సందర్శనియస్థలం ఈ కన్యాకుమారి. 


వివేకానందునికి ధ్యేయ దర్శనం కలిగిన స్థలమిది. రా-స్టయం! సంఘ 
ద్వితీయ సరసంఘచాలక్‌ పరమవూజనీయ గురూజ 1969 లో వివేకానంద 
శతజయంతి జరిపించి వివేకానందుడు తపస్సు చేసిన సాగర శిలపై 
బ్రహ్మండమైన స్మారకమును నిర్మించవలసినదిగా శ్రీ ఏకనాథ రానడే గారిని 
ఆదేశించినారు. శ్రీ గురూజి సంకల్ప బలం శ్రీ ఏక నాథ రానడే కర్తవ్యనివ్షల 
ఫలితంగా అక్కడ నేడు ఒక అత్యద్భుతమైన స్మృతి మందిరం 
తయారయింది. భారతీయులకది భవ్యమైన తీర్ధక్షేతమయింది. అది నేడు 
వివేకానందరాక మెమోరియాల్‌గా సువ్రసిద్ధమయింది. 


67 


నేడది నిరంతర స్పూర్తినందిస్తూ ధర్శజ్యెతిని నలువైవుల 
(వసరింవజేస్తున్న ది. 








విశ్వభ్యుదయాన్నికె సకలమానవాళి సమైక్యత్నకై ఒక వవిత్రమూర్తికి 
జన్మనిచ్చింది కలకత్తా నగరం. 


1869 లో సంక్రాంతి రోజున సూర్యుని గమనంలో మార్చువచ్చినప్లే 
ఈ మవోనుభావుని జన్మమువలన ప్రపంచంలో మార్చు కలుగడానికి 
అవకాశమేర్చడింది. 


ఆమహానుభావుడే స్వామివివేకానంద 


నరేంద్రుడిలో జాతీయతను, స్వాభిమానాన్ని దైవభక్తిని, ధర్మానురక్తిని 
ర్యధైర్యాలను అచంచల ఆధ్యాత్మికశక్తిన, మెధాసంపత్తిని మేల్కొల్చిన 
మవాతవస్వి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితంతో ముడివడిన ప్రాంతం 
దక్షిణేశ్వరం. ఆసమర్ధవంతమైనగురువు పరిశ్రమలో నుండి ఈ అద్భుతమైన 
శిమ్యడు ఆవర్చవించి అవనిపై నున్న జనోద్దరణకై ఆంకితమైనాడు. 








బానిసత్వం, పాళ్చాత్యభావం ఆత్మన్యూనతా శదితర లక్షణాలతో ఊన్న 
హిందూ సమాజంలో అల్చ్పజ్ఞానులు స్వల్ప విషయాల్లో వైరుధ్యాన్ని 
పెంచుతున్న సమయంలో వివిధ రకాల ఆరాధన పద్దతుల బన ౨౨ ప్రచారం 
వల్ల ఏకత్వం సమాజంలో సమసిపోయినప్పుడు, ఈ ధర్మ + =... వార్మిక 


68 





ద్ర - తర్క, -వ్యాకరణ, - మోమాంస 
తదితర సకల న చేసి అనేక శాస్తాలకు భావ్యం వ్రాసారు, 
హిందూ ధార్మిక సాహిత్యానికి ఎనలేని సేవచేసారు, పండింతులుగా చెలమణి 
అవుతూ సమాజంలో దురాచారాలను ప్రోత్సహించే వారికి 
కనువివ్పుకలిగించి సమాజంలో చైతన్యాన్ని, హిందుత్వ ప్రదీప్తలను 
ప్రవంచ వరివ్యాప్తం చేసేంద్దుకై ఆజీవనము కృషి చేసిన మవానీయుడీయన. 











1875 లో మొట్టమొదటి భారతదేశ ప్రాచిన సంస్కృతి రక్షణకై 
"ఆర్యసమాజాన్ని" స్తాపించి దేశంలోని వలు ప్రాంతాలలో విస్తుతంగా 
వర్యటించి వేద జ్ఞాన వ్రచారానికి దోహదం చేసి :నతస్య వ్రతిమా ఆస్తి - 
ఏకేశ్వరోపాసనా సిధాంతంచేత సమాజంలో ఏకాత్మతను సాధించాలని 
తపించిన త్యాగధనుడు అవర ఆదిశంకరులు, మహర్షి, స్వామి దయానంద 
సరస్వతి. 








15వ శతాబ్ద కాలం అక్బర్‌ వరిపాలిస్తున్న రోజులు, అనేక మంది 
రాజులు ఢిల్తీశ్వరుడే జగదీశ్వరుడనుకుని తలవంచిన వారే కాని, శౌర్య 
పరాక్రమాలకు ప్రతిరూవమైన "మవారాణా ప్రతాప్‌" అక్బర్‌కు 
దానోహమనలేదు. స్వాభిమాన ధనుడై మాతృదేశ సంరక్షణకై తన రాజ్యాన్ని 
రాజ్యభోగాలను ఫణంగా పెట్టి తుదకు కట్టుకున్న భార్యతో, కన్న పిల్లలతో 
కట్టు బట్టలతో అడవుల పాలైనాడు పాండవుల అరణ్యవాసానికి మించిన 
అరమ్యువాసం 20 సం.లు ఆరావళి కొండలలో కటిక పేదరికాన్ని అనుభవిస్తూ 


69 


కందమూలాదులు, గడ్డి రొట్టలు, మంచిసిళ్ళతో జీవిస్తూ మాతృదేశ 
సంరక్షణకై అహరహము అక్సర్‌తో పోరు సల్చిన ధీరోధాత్తుడు రాణా ప్రతాప్‌. 
ఇటువంటి విపత్కర వరిస్థితుల్లో కూడా అతిధి సత్కారాన్ని అమితంగా 
(ప్రేమించేవాడు. ఒకరోజు అనుకోకుండా వచ్చిన అతిథికి ఏవిధంగా 
సత్కారం చేయాలో తోచక మేమే రెండు రోజులనుండి పస్తులుంటున్నామని 
చెప్పలేని స్థితిలో తన భావాలకు ప్రతిరూపమైన కూతురు "చంపా" తాను 
రెండురోజులు వస్తులుండి దాచిన రండు రొట్టెలు అతిథికి అచ్చు తర్వాత 
తాను స్పృవా కోల్పోయింది. ఆ సంఘటనతో రాణా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తన దేశ ధర్మ సంరక్షణలకై పోరు 
సల్పిన ఆవిక్ర పరాక్రమ సంపన్నుడు రాణా ప్రతాప్‌. చూడావత సింవాకి, 
మధురాణికి వీరమతి మొదలగు అసమాన త్యాగధనులకు జన్మనిచ్చింది 
రాజస్తాన్‌. 


అడవులందున ఇడుములంబడి 
కుడువ కూడేలేక యుండియు 

విడువలేదు ప్రతాప సింహుడు 

పౌరుషంబును సోదరా 


మహారాణా మహాదాత్త జీవనం గురించి ఎంత చెప్పినా తక్కువే 
ఆనుతుంది. 


అందుకని ఈ విధంగా అనుకుందాం! 


ఆ ఎవరిలోని దృఢత్వాన్ని చూచి హిమవంతుడు సిగ్గుతో తల 


చించురుంటాడో! 


ఎవరిలోని తేజస్సును చూచి సూర్యుడు మేఘాల చాటుకు చేరతాడో!! 





ఎవరిలోని గాంభీర్యాన్ని చూచి సముద్రుడు కుంచించుకు పోతాడో!!! 


10 


అ ఎవరిలోని వూక్రమాన్ని చూచి సింవాలు గువాల్డో తలదాచుకుంటాయో, 


అయనే! 
మహారాణా (ప్రతాప్‌ 


38 సం. వయస్సులో ఓడిపాయాడు. 60 సం. వయస్సులో తిరిగి 
యుద్ధం చేసి గెలిచాడు. 





రావి, సెజ్‌, బియాస్‌, జీలం, చీనాబ్‌ ఈ ఐదు సింధూ నది 
ఉపనదులు. 


పంచ్‌ + ఆబ్‌ 5 నదులు వ్రవహించిన పవిత్ర స్థలమే వంజాబ్‌. 
లావోర్‌ 


శ్రీరాముని కుమారుడైన లవునిచే స్థాపించ బడిన రాజ్యమే లవవురి 
తదనంతరం లవవ్లర “"లావోర్‌'గా పిలువ బడింది. ఆలవవురి మన 
అసమర్ధతకారణంగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నది. 





గ్‌ ం 
Ay dg మై 
దుఆ) సు 
గర ఆతి ట్ర మో 


సమాజంలో పావం, అనాచారం, అధర్మం ప్రబలి ఉన్న సమయంలో 
1469లో కార్తిక పౌర్హమి రోజున లావోర్‌ సమోవంలోని "తల్వండి" అనే 
(గ్రామంలో "గురునానక్‌" జననం జరిగింది. 


71 


హిందూ జీవన విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి 
విదేశీయుల పేరిట విరుచుకు వడిన ప్రమాదంనుండి మాతృ దేశాన్ని 
కాపాడాలనే దృఢ సంకల్పంతో దేశంలో ఏకాత్మతా భావాన్ని వ్యాప్తి చేయడం 
కోసంగాను యావద్దేశం పర్యటించాడు గురునానక్‌ జీ. 


ఉత్తరాన హిమాలయాల ఆవల ఉన్న టిబెట్టు నుండి దక్షిణాన 
హిందూ సాగరంలో ఉన్న శ్రీలంక వరకు మరియు తూర్పున అస్సాం నుండి 
పశ్చిమాన మక్క వరకు పర్యటించి, ధార్మిక ఎకాత్మతా భావాలను జాగృతం 
చేసన మహనీయుడు. 


వివిధ రకాల విగ్రహారాధనలతో సమాజం విడిపోవద్దని దాన్ని 
పెసర్జించమని భగవంతుడు ఒక్కడేనని " పరమేశ్వరుని" స్వరూపమైన 
జనతా జనార్ధనున్ని సేవించి తరించ మని సమాజంలో సమత మమతల 
సొధించమని అన్న మవోధాత్తుడు మన గురుసానక్‌జీ! 


“శిమ్య' అనే సంస్కృత పదం నుండి సిక్‌ అనే పదావిర్చావం 
జరిగింది. మొదట నానక్‌ శిష్యులను " నానక్‌ వంథీలు" అనేవారు సిక్‌ 
అనే పదం స్థిరపడి "సెక్కు పంథా" ఆవిర్భవించింది. 


మొత్తం మాద నాడు హిందూ ఆధ్యాత్మిక, సామాజిక క్షేత్రాలలో 
నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్క దిద్దడానికి, హిందూ జీవన 
విధానాన్ని సంస్కరించడానికి పూనుకున్న మహానీయుడు నానక్‌. ఉపని 
షత్తులలోని "బవ్మామొక్ళ్కతే" అనేది నానక్‌ బోధనలలోని (ప్రధానాంశం. 


72 





1. గురు నానక్‌ (క్షత్రియ) 1469-1530 
2. గురు అంగద్‌ (భాయీ లేపినా) 1539-1552 
3. గురు అమర దాస్‌ (వైష్ణవుడు) 1552-1574 
4. గురు రాందాస్‌ 1574-1581 
5. గురు అర్జున దేప్‌ 1581-1606 
6. గురు హరగోవింద్‌ 1606-1644 
7. గురు హరిరాయ్‌ 1644-1661 
8. గురు హరికిషన్‌ 1661-1664 
9. గురు తేగ్‌ బహదూర్‌ 1664-1675 
10. గురు గోవింద సింగ్‌ 1675-1708 


"మాది పవిత్ర హిందూ ధర్మం, ఇది మాకు ఆత్యంత ప్రియమైనది. 
ఇహలోక, పరలోక, సౌఖ్యాలు రెంటినీ మా ధర్మం మాకొసగుతుంది. 
ప్రపంచంలో మరే ధర్మం మా ధర్మంతో సమానంగా నిలువ లేదు. 
ప్రపంచంలో ఈ ధర్మ రక్షణకో సమే మేము నడుం బిగించాం, మోరు ఎన్ని 
(ప్రయత్నాలు చేసినా దినిని నాశనం చేయలేరు", 


"పపాత హిందూ ధర్మాన్ని వదలి వేరే మతాన్ని ఆశ్రయించ వలసి 
వస్తే అంతకంకే మృత్యువునే నేను స్వీకరిస్తాను" ఆన్న గురుతేగ్‌ బవాదూర్‌ 
అక్షరాల తాను ఆచరించి చూపాడు. 


1675వ సంవత్సరమున నవంబర్‌ 11వ తేదీన మధ్యావ్నం గురుతేగ 
బహదూర్‌ మవాబలిదానం ఢిల్లీలోని చాందినిచౌక్‌ వద్ద జరిగింది. బౌరంగా 
జేబు మత దురహంకారానికి గురుతేగ బహదూర శిరస్సు ఖండించబడింది. 
(ప్రపంచంలో అద్భుతమైన, అద్వితీయమైన బలిదానం ఇది. 


73 


తదనంతరం 10 సం.ర వయస్సులోనే గురుపీఠాన్ని 10వ గురువుగా 
స్వీకరించాడు గురుతేగ్‌ బహదూర్‌ కొడుకు గురుగోవింద సింహుడు. 
ఆసమయంలో చాలామంది హిందువులు ధర్మ సంరక్షణకై సిక్కులను 
“ఖాల్సాలుగా రూపొందిచాడు. ఖాల్చ్సా అంటే "స్వచ్చమైన వ్యక్తి' అసి అర్ధం 
(1699లో ఏర్పడింది ఖాల్సా) గురుగోవింద సింగ్‌ రూపొందించిన ఖాల్ఫాలు 
మొగలాయిలకు మరియి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు 
సాగించారు, బలిదానాలు చేసారు. 


హింధూ ధర్మ రక్షణకై తన రక్తాన్ని ధారవేసి, రణరంగంలో తన 
కన్నబిడ్డల సైతం కోల్పోయి సర్వస్వాన్ని హిందూ సమాజాన్నక్తై అర్చించిన 
మవాోకేసరి గురు గోవిందుడు. 


సకల జగత్‌మే ఖాల్ఫ్సా పంథ్‌గాదే 
జగే ధరమ్‌ హిందూ తురక బండ బాచే. 


సర్‌హింద్‌ ఊపటియా ల) 


గురుగోవిందుడు తన తండ్రియైన గురుతేగ్‌ బహదూర్‌ను హిందూ 
సమాజానికై బలిదానం చేయవలసిందిగా గుర్తు చేస్తే గురుగోవిందుని 
పుత్రులు వారే స్వయంగా బలిదానం చేసుకున్నారు. 


ఫతే సింహ మరియు జొరావరసింగ్‌ మొగల్‌ పాదుషా యొక్క 
హిందూవ్యతిరేకతకు మత దురంహకారానికి తగిన గుణపాఠం నేర్పారు. 
మవావీరులు మహా త్యాగధనులు ఎవరైనా ఉంటే వారు భారత్‌లోనే 
ఉన్నారంటూ తన అసమాన బలిదానంవల్ల ప్రపంచానికి చాటి చెప్పారు. 


సర్‌హింద్‌ ప్రాంత పాలకులు గురుగోవింద్‌ కుమారులైన పిరిని " 
ముస్తుంలుగా మార్చడానికి శతధా ప్రయత్నించి పఏిఫలురై ఏరిని కూతి 


74 


క్రూరంగా వాత్యచేసారు. ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టి గోడలు కట్టి సజీవ 
సమాధి చేసారు. అయినా వారు మరణించడానికి సిద్దమయ్యారే తప్ప మతం 
మార్చుకోలేదు. తమలో ప్రవహిస్తూన్న హిందూ జాతి రక్తం యొక్క 
పరాక్రమాన్ని వారు ప్రదర్శించారే తప్పు పెమతీయులకు లొంగి పోలేదు. 


ఇద్దరు నోదరులు తానే ముందు చనిపోవాలని పోటీ పడారు. 
భౌతకంగా మనం బలి అయినా సరె మన హిందూదేశాన్ని, మన అం 
ధర్మాన్ని సంరక్షించడమే మన జీవిత పరమావధిగా ఉండాలనె 
అమూల్యమైన సందేశాన్ని తమ బలిదానం వల్ల హిందూజాతికి అందించిన 
మవా పురుమలు ఫతేసింహ్‌ జొరావర్‌ సింహాలు. వారు మనకు ప్రాతః 
స్మరణీయులు. 


రళ్లో ఈకే ధరోగారే 
చుసో టీవార్‌ వాతియారే 
నికల్‌పీ సాయ్‌ బో లేగీ 
హమారే లాక్‌ బోలేగీ 
యషహీ దీవార్‌ బోలేగీ 
హజరో బార్‌ బోలేగీ 


వామారీ దేక్‌ కీ జయవో - వామారీ ధర్మకీ జయవో 
గురూ దశమేశకీ జయవో - శ్రి గుర్కుగంధికి జయవో 


ధర్మ రక్షకుల పవిత్ర బలిదాన స్థలం సర్‌హింద్‌. 


75 


పిరమాత జిజియా బాయి 


pa 


2 ఇ ఇ Try By ఖై 
నం ద్‌ 1 సే న. త {ed Jt al) 
(జ్ర 


హిందూ ధణజ్మరక్షణ్నక్తి ఉంణం కట్టుకొని, ముళ్ళ.ర మొగలాయి 
గుండెలనెదిరించి హైందపియ సామా కారని సం చేసిన శివాజీ చరిత్ర 
వెనుక ఆతని మాతృమూర్తి జిజియాబాయి. సళ గేరణ (పథాన 


కారణమయింది. 
స్వాభిమౌాన స్వరూపెణీ జిజియాబాయి:- 


తన కన్న తండ్రితో అన్న మాటలివి. తనతండ్రి మొగలాయిల 
మొవ్పుక్ష మహరాష్టులపై దాడి చేస్తున్న సందర్భములో 4 నెలల గర్భవతియై 
గుర్రం ప్రయాణం చేయలేక భర్తను పొమ్మసి తను మధ్యలో ఆగి తన 
తండ్రితో, మొగలుల మొప్పుకొసం సాటి ముహరాస్ట్రీయున్ని బంధించడానికి 
వచ్చావా, పరూయివారి పంచనపడి ఉంటూ స్వధర్నాన్ని కించపరచడానికి 
సిద్ద వడ్డ (ద్రోహివి సీవు, అన్న జిజియా మాటలకు కోపంశో నువ్వు ఎవ్వరితో 
మాట్లాడుతున్నా వో తెలుసా!, అన్న తండ్రితో జిజియా ఈవిధంగా ఆన్నది. 


"ఆ! తెలుసు. నేను మొగలాయి స్నహిభునతో, మహరామ్మల 
శత్రువుతో మాట్లాడుతున్నాను. మరాఠా స్తీ తన భర్తకు తప్పు మరెవరికి 
భయపడదు". ఈవిధంగా తన పతిభక్తిని రాష్ట్రభక్తిని ధర్మానురక్తిని 
ప్రదర్శించిన స్వాభిమాన స్వరూపిణి జిజియాబాయి. 


ఆమ భవాని మాతశ్తో, ఓతల్పీ! నాను సీ దశవిధాయుధాలలో ఒక 
ఆయుధ శక్తిని ప్రసాదించు. మహరామ్రల పరసేవావ్యామొవహాన్ని తొలిగించి, 


gy 


76 





స్వతంత్రమైన, శక్తివంతమైన హిందూ సామ్రాజ్య సర్మాణ వైభవాన్ని 
కన్నులారా కాంచు భాగ్యమును (వ్రసొదించమని ప్రార్థించేది. 


అందరు గర్భిణీస్త్రీలవలె ఆమె రుచికరమైన పదార్థాల కోరక 
రామాయణ, మహాభారతాది (గ్రంథాలను క్షుణ్ణంగా చదివిఇంది. 
కొండశిఖరాలపై నున్న కోటల నెక్కుట, కత్తిసాము గురవు స్వారీ, రాజకీయ 
సమస్యలను గూర్చి చర్చించుట, వులులతో పోరాడుట వంటి వనులను 
కోరుకునేది. 


తత్కారణముగానే ఆమె ఆలోచనలకు ్రతిబింబముగా ఆమె 
భావాలకు ప్రతిరూపంగా స్వతంత్ర హిందూ సామ్రజ్య ఆశాజ్యోతి అయిన 
సింహవి[క్రముడైన ఏర శివాజి 1630 ఫిబ్రవరి 19 న జస్మించాడు. 


తనభర్త షవాజి తుకాబాయి అనే ఆమెను వివాహం చేసుకుని తనను 
అశ్రద్ధ చేసినప్పటికి శివాజిని తనవద్దనే ఉంచుకొని తన చేతులపైన 
విద్యభ్యాసం కొనసాగించింది. రామాయణ, భారత, భాగవతాలలోని వీర 
రసప్రపూరిత గాథలను వివరిస్తూ శివాజిలో ఆద్యాత్మిక రాజకీయ సామాజిక్ష 
ధార్మిక, స్వాభామాన భావాలను ఉద్దీప్తం చేసింది. 


1674లో శివాజి, శివాజికొడుకు శంభాజీలను జౌరంగజేబు 
ఆగ్రాకోటలో బంధించాడు, మరొక వైవు తనభర్త మరణించాడు ఇంతటి 
విషమ సమయంలో ఎంతో సంయమనంతో అసామాన్య వ్రజ్ఞాపాటవాలతో 
రాజ్యభారాన్ని తన భుజస్కంధాలపై మోవుకుని ఎంతో నేర్చుతో 
కర్తవ్యనిర్వవాణ చేసింది. 


1674 జ్యేష్ట శుద్ధ త్రయోదశినాడు శివాజి పట్టాభిషేకము కన్నులారా 
గాంచి తన సంకల్పం నెరవేరిందని సంతసించి తన జీవితం ధన్య మైనదని 
భావించి శివాజి పట్టాభిషేకం జరిగిన 12 రోజులకే జిజియామాత 
సర్లసురాలెంది. 


77 


ఆమె మరణం వలన ఒక్క శివాజియో కాదు యావత్‌ హిందూ 
సమాజము ఒక మార్గ దర్శకురాలిని వాత్సల్యపూర్ణయైన మాతృమూర్తిని 
కోల్పోయింది. 


వీరపత్తిగా, వీరమాతగా చక్కని మార్గ దర్శకురాలిగా పరిపాలన 
దురంధరిగా భారత దేశ చరిత్రలో భారతీయుల హృదయాలలో శాశ్వతమైన 
ప్రముఖమైన స్టానాన్ని అలంకరించిన ఆదర్శమూర్తి జిజియామాత. 


MM VF వాల్‌ స ఆలి ఆల్‌ మ ఆల 
ఫివనేరీ వూనా 1నుహరా 


} 


ERs 


1630 ఫిబ్రవరి 19 న జన్మించశ్‌ బాలశివాజి అనతి కాలంలో 
శ శ శ ల్‌ 
భారతియుల ఆశాజ్యోతిగా ఎదిగినా... తన తలి ద్వారా విన్న రామాయణ, 
(౮ 
భారత, భాగవతాలలోని యశ్లోగాథల ముండి స్వూర్తీనొంది దువ్ష శిక్షణ చేసి 
రు 
స్వతంత్ర సామాజ్యాన్ని సిర్చించదు అన జీవన లక్ష్యంగా పెట్టుకుని 
లక్ష్యసాధన కొసమే తన జపిశంలోన అనుక్షణమును, అణువణువును 
అర్చించిన మవాత్యాగథనుడు ఏల ఏఎూబి 


ఒకసారి తురకకసాం ఎ" ఆఅల్బును చంపడానికి తీసుకొ నిపోతుండగా 
చూసిన శివాజి తన తలను జత్వపై ఉంవాడు. తలారులను నివారించాడు. 
గోమాతను రక్షించాడు. అది ఏెవాజి బాల జవితంలో సాధించిన ప్రథమ 
విజయంగా చెప్పవచ్చును. 


సహ్యాద్రి పర్వత పంక్తుల్హి కోటలను, శత్రువులను జయించడం 
అభ్యాసం చెసాడు. 


దాదాజి కొండదేప్‌ క్షాత్ర ఏర్యం సమర్ధ రామాదాసు ద్వారా 
బ్రవ్మాతజాన్ని తనలో నింపుకుని భవాని మాత ఆశిస్సులతో తన తల్లి 
జిజియాభాయి మార్గదర్శనంతో పురోగమించి తన 18 వ ఏటనుండి 


{8 


కోటలను పట్టుకునే వేటను ప్రారంభించాడు. 1657 లో తొరణ పురంధర, 
పరదాకకలత పాటు మరెన్నింటిసి జయించాడు. అఫ్టల్‌ఖాన్‌ అంతంచేసి 
బీజావూర్‌ సుల్తాస్‌కు సింవా స్వవ్షమయ్యాడు మొగలులపైన దాడి చేసి 2 
కోటలను సూరత్‌ను వశపరుచుకొని జౌరంగాజేబుతో సంధి చేసుకుని 23 
కోటలిచ్చాడు 1666లో శివాజీని ఆగ్రాకోటలో జొరంగాజేబు బంధించగా. 
శివాజి అతిచాకచక్యంతో అక్కడినుండి తప్పించుకున్నాడు. 


1670 లో శివాజి మొగలులపైన తిరిగి యుద్దభేరీ [మోగించి 23 
కోటల్నే కాక సూరతనుండి ఖాన్‌దేశు బీదర్‌ మొదలగువాటిపై 
దిగ్విజయయాత్ర సాగించాడు. 


1674 లో జ్యేష్ట శుద్ద త్రయోదశినాడు వీర శివాజి, ఛత్రపతి శివాజీగా 
సింవాసనా రూఢుడైనాడు. 


బెలర్హీ గోవా, డామన్‌, కార్‌వాల్‌, బెంగుళూర్‌ చెల్నూరు జింజి, 
తంజావూర్‌ ఇప్పుడున్న కర్నాటక, తమిళనాడులు మరియు మహరాష్ట్ర 
తదితర ప్రాంతాలతో సువిశాల సామ్రాజ్యాన్ని స్తాపించాడు శివాజి. 


1680 లో శివాజి మరణించాడు. శీలం, శౌర్యం కలబోసుకున్న 
రూపమే వీరశివాజి. గెరిల్లా యుద్దంలో వివాజికి సాటి మరోకరు లేరు. 


నివాజి పాలన:- 


వాజి చేతిలో సర్వాధికారాలున్నా నియంతగా మారలేదు. తన 
రాజ్యాన్ని మూడు భాగాలు చేసారు. ఒక ('ప్రధానమంతి ఉండేవాడు. ఆయననే 
పేష్వాలనేవారు. “అవ్టప్రధానులు"' వివిధ శాఖలను చూచేవారు. తన 
రాజ్యంలోని మూడు భాగాలకు ముగ్గురు రాజప్రతినిధులు (గవర్ష ర్స్‌) 
మళ్ఫీవారికి సహాయంగా ఆవ్షపధానులుండేవారు. 


వు హోమం 


79 





తన రాజ్యంలోని భూములను సర్వేచేయించి వ్యవసాయ 
భూములనుండి వచ్చే సాగుబడి మరియు వాటికున్న నీటి పారుదల 
సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వన్నులు విధించేవారు. రైతులకు బుణ 
సహాయం, కరువు సమయాల్లో ఉఊచిత సవీయం, పన్ను రద్దు ఉండేది. 


పైన్యం:- 


యుద్ద విద్యలలోను మరియు గుణ వికాసం, శీల సిర్మాణం దేశ, 
ధర్మ భక్తి మొదలగు విషయాలు సైనుకులలో నాటుకునే విధంగా ప్రత్యేక 
శ్రద్ధ తీసుకునేవాడు. అందరికి సరిపడ వేతనాలతో పాటు వారి ప్రతిభను 
బట్టి జాగీర్డు, బహముమతులిచ్చేవాడు. 


లౌకిక వాదం:- 


సెక్యులరిజం ఇప్పటి వారంతా శివాజినుండి నేర్చుకోవాలి హిందూ 
సామ్రాజ్య పార్మాత అయిన శివాజి ఎప్పుడు ఇతరమతాల వారిని అవమాన 
పర్చలేదు. ఏ స్త్రీ పట్లనైన తన సాధారణ సైనికుడి నుండి సైన్యాధిపతి వరకు 
ఎవరు ఆసభ్యంగా ప్రవర్తించిన అతికఠినమైన దండనలు విధించిన 
సంఘటనలు ఉన్నాయి. శతృ స్త్రీలను కూడా మాత ఆని సంబోంధించి 
సత్కరించిన సందర్బాలు అనేకం. “"కాఫీఖాన్‌' అనే చరిత్రకారుడు ఈ 
విశయాలను ఎంతో గౌరవంతో ప్రస్తుతించాండు. ఆనాడు శివాజి జన్మించి 
ఉండకపోతే ఈ రోజు హిందూ దేశం (హిందువులు) ఉండేదికాదు. వీర 
శివాజి హందూ సామ్రాజ్య సార్మాత! శివాజి మన భారత భాగ్యవిధాత!! 


80 





శివాజి తర్వాత కూడా హిందూ సామ్రాజ్య అభివృద్ధి, వరిపాలన 
అవిచ్చిన్నంగా కొనసాగింది. శివాజి కొడుకు “శంభాజి' 1680 నుండి 89 
వరకు పాలించి జౌరంగాబేబుచే వాత్య గావింపబిడ్డాడు. వెంటనే శివాజి 
రెండవ కోడ్డుకైనా "రాజరామ్‌" వరిపాలన స్వీకరించి మొగలులపై దాడి 
చేయడం కొనసాగించాడు. ఈయన మరణానంతరం రాజారామ్‌ భార్య 
ఏరపత్ని అయిన 'తారాభాయి' పాలన కాలంలో కూడా మొగలులు ఎన్నో 
ఎదురు దెబ్బలు తిన్నారు. తర్వాత కూడ “సావు శంభాజి కొడుకు 
పాలించాడు. మారాఠులతో పోటీవడ్డ మొగలు సామ్రాజ్యం 1751 వరకు 
క్షీణిస్తూ వచ్చింది. 


1761 లో జరిగిన “పానిపట్‌ యుద్దంలో మరాఠాలు వెనుకడుగు 
వేసిన వెంటనే తిరిగి మాధవరావు సారధ్యంలో బలం వుంజాకొని భారత్‌ 
లో ఎదురులేని శక్తిగా ఎదిగారు 1771 తర్వాత బబిటీష్‌ వాల్లకు పోటి అంటే. 
మరాఠాలే అన్న స్తాయికి ఎదిగారు. 





భారత స్వాతంత్య సమరంలో అద్వితీయమైన పాత్రను పోషించి 
తన రచనల ద్వారా వందలాది (ప్రఖ్యాత పిప్రవకారులను తయారు చేస్తి, 
తన అత్యంత సాహసోపేతమైన వీరోచిత కృత్యముల ద్వారా వ్రవంచాన్నే 
ఆశ్చర్యంలో ముంచెత్తిన (వఖార దేశభక్తుడు, ఏప్తవాగ్రేసరుడు అయిన 
“వినాయక దామోదర్‌ సావర్కర్‌ 1883 సం. మే 28 న మవారాష్ర లోని 
నాసిక్‌ జిల్హాలో ఒక చిన్న గ్రామమైన "భగూర్‌' లో జన్మించారు. 





df 81 
పుట్టుకతోనే కపి -దేశ భక్తుడు అయిన సావర్కర్‌ 1857 “స్వరాజ్య 
సంగ్రామం' అనే పుస్తకాన్ని రచించాడు. దేశ ద్రోహ నేరంపై రెండు యావజ్జీవ 
కారాగార శిక్షలు పడి (660 సం. శక్ర 1921 వరకు అండమాన్త శిక్షను 
అనుభవించి 1927 నుండి 1837 వరకు రత్నగిరి జిల్లాలో గృహనిర్బంధంలో 
గడిపినారు. 


1938లో తనపై అంక్షలు తొంగగానే హిందూ మహాసభకు ఆధ్యక్షుడై 
ఉత్సాహంగా ఉద్యమంలో సాళోస్నాడు. దేశే. విభజిఖసు పేప్రంగా 
వ్యతిరేకించాడు. 1964 లో "అవప్రటిహతీ స్వాతంత్ర్య వీర అన బిరుదుతో 
మహారాష్ట్ర భారత్‌ ప్రభుత్వాలు సత్కరించాయి. వారు బంధీగా ఊన్న గదిని 
జాతియ స్మారక చివ్మాంగా ప్రకటించారు. 





తన 86 ప ఏట 1966 ఫిబ్రవరి 26న త “ము్వ్రును చాలించాడ 
ఏర సావర్కర్‌ తను తన కుటుంబాన్న అపూర్వమైన రీతిలో స్వాతంత్ర్య 
సముపార్దనా సమరాని అంకితం చేసిన మహత్యాగి కనుకనే ఆయనపేరు 
స్వాతంత్ర్య ఏరసావర్శ్కర్‌గా చరిత్రలో శాశ్వతమైంది. 


82 





కేవలం భారత దేశానికే కాక ప్రపంచ మహిళాలోకానికే వన్నె తెచ్చిన 
చైతన్యమూర్తి గొప్ప సేనాపతి అత్యంత సావాసి అయిన రూన్చిరాణి 
లక్ష్మిభాయి 1835 నవంబర్‌ 19న కార్తీక మాసంలో "బీరూర్‌' అనే గ్రామంలో 
జన్మించింది "మనూబాయిగా*. బీరూర్‌లో తన తండ్రి పోవణలో ధార్మిక 
మరియు యుద్ధ విద్యలు చక్కగా నేర్చుకున్నది. 


రూస్పి:- 


1842 లో రూస్పిరాణికి గంగాధరరావుతో వివావమైనపుటి నుండి 
మానూబాయి రూన్పిరాణిగా వాసికెక్కింది. 1851 లో లక్ష్మిబాయి ఒక 
కొడుకుకు జన్మనిచ్చింది. కాని మూడు నెలలకే బాలుడు చనిపోయాడు. 
1853 లో ఆనందరావు (దామోదరరావు) అనే బాలుడుని దత్తత 
తీసుకున్నారు. 1853 నవంబర్‌ 21 న గంగాధర రావు మరణించడంతో 
18 సం. యుక్తవయస్సులో లక్ష్మీబాయి విధవగా మారింది. 1854 లో 
అధికారాన్ని (బ్రిటీష్‌ వారు పీసుకున్నాక రూన్సిరాణి సంఘర్షణకు తయారి 
ప్రాంభించంది. 


రాజ్యం యొక్క భౌగోళిక స్థితిని, సామాజిక ప్రాముఖ్యత కలిగిన 
పవిత్ర క్షేత్రాలను పంజాబ్‌లో ఏర్పడిన సిక్కు సేన నిర్మాణాన్ని ఆమె చక్కగా 
అధ్యయనం చేసింది. 


జ ‘ న్‌ 
ఆఅ ti వలయు నో మంచ సుతో f 
అ. 901 ౮ శు ANS చు స! rere స TORR 
2 ea 

ల లేవ్‌ n hire స Ayes ¥ జ అచల ఫు గా x 
Jat శ , ఇ స నం కు Tp, వక సన he పప య. Cen తి / | 

యిట ere hu WE PEE Wes TE, ఆటులు ute 
డు on FO ee గ a మట లక err గర జః కోప్కింది 

ష్‌ Ly Nye sy | సని హ్‌ త్‌ స్నా 1 gus 
పంవరేబునడయముణు. సనో ase ప బిసా మోర్‌ అయారు చసెంటు. 
మాటు లాలి అటిక షు న న ఫ్‌ 


జ? 
గ భ్‌ జ్‌, 
గం రచ ఇ కష Hite iC ban 
| అ... 


7 ము 
మ ( ట్ర x ty wy way | గై? ne కస 
a లై అజ యా 
hee Pm lpg ns 2 ~C wow Co Ga Ca ఓసి య. 
గం ~ ఖ్‌ 
అ ay " wm క్యా న. వా | 
షం వ్‌ ల pa Is » MEIC E ER FeO సట WE చస 
ఇ త i Py wm నూ ( 
న 2 ve a Wy Nee MW Ct Fe ee ol ji Va Wn Ws స్తు అపు? 4 Bn 
ఆ ran నే 
r WU 
1 న్‌ లా 
తా f 1 ~ Et fy FN Srp, (స స wrt pf Tan 
ye ట్య లు ఇ i f ' సా సు 
౪ బె ప 5 ప ర RC ల! మ క 1 పస! న్‌ (| 
జలు సు జై ba జ్య 
+ ‘ rr యు కై న 
| అ 1 
™ స ॥ | జై 
క్త ॥ శి షః a 1 శ 
f క! 
ల 
వాలా ల 
టీ 
(| గో ఈ we “ షు ళ్‌ జ శ whe me PN meat A NY “ 
u 
తజ శ న గ | | యట! 
ట్‌ ఆం in సోలి 4; జ 1 Bw parte! శా 
~ 
ఉం ణా ఖు శ గ 
ల్‌ ” | ఓ ఛ్‌ నిట || ఆ క భాభీ 14 
> జ iy 1 pe an |. టు | 
జ గా వ 1 ॥ స ఓ we whe 
సే 
జ న ' గ 
జ : 
de Wr wy ( 
లే 
క ఆటు. Pe We 
we my లల re i 
i స్‌ శ్‌ Sd (| 2 వ్‌ 
౨ SY en 
x ge ta fT 
Af i "™ a బ్‌ శ (| |" wy 
0 Hes 1 » స ఇ ' సు గ Nn శ ప 
జ | ॥ 
శ కో 
ణా 
టా ¥ ॥ 1 
~ ‘ 
| క బ్‌ ఖల 1 7 సా సం. / 1 
స్ట J 
1 [ 1 థా i 2 Tes | 
క (| 
ma! 
స్ట AT td Fun w శ్‌. 
స : ] న] ah । bora lms = Nod 
pd i 
ui Cana 
We అ 1 st reg, es 
' 1 ‘1 గో | హి! 
é x నన్న ty wl వ. wl స 
పత 
- 
tA | 
తేన ముందల 
¥ [| క స శ హ్‌ (| ప 
ఖు 
౯ 
ఇ x | 
a mr | re is Mr) 
శ్‌ న. tt 


క్‌ ఓ pS 
> [ , " i న్‌ een 
న్స ల గా 
న > Ca a గ Sr A, 
॥ | టి ంలా 1 శ్‌ 
TT rE fur da ren Ahh కీ 
ద an 


84 


యుద్దరంగంలో బ్రిటీష్‌ వారి తుపాకి నుండి బయటికి వచ్చిన గుండు 
రాణి దేవానికి తాకిన స్థలమది " గోలీపార్‌' తర్వాత గ్వాలియర్‌ అయిందని 
అంటారు. 


1858 జూస్‌ 28 వరకు 22 సం. 6 నెలలు జీవించి గాఢాంధకారం 
లో ఒక మెరుపులా ప్రకాశించి మాయమైంది. ప్రాతః స్మరణీయురూలైన, 
ఆదర్శమూర్తి అయిన విరాంగన మన ర్లూస్సి లక్ష్మిబాయి. 





er 
యి 





నానాసాహెబ్‌ ప్‌ష్యా 


వేణు అనేది ఒక సుందర కుగ్రామం. ఇక్కడ మాధవరావు 
నారాయణభట్‌, గంగాబాయి దంపతులు 1824 లో ఒక మగశిశువును 
కన్నారు. అ శిశువు వెవరో కాదు! ఎవరిపేరు వింటే (బిటీష్‌ వారి గుండెలు 
బేజారయిపోయేవో! ఎవరిపేరు ఏంటే ఫిరంగీలు సైతం గడగడలాడేవో! మన 
దేశ స్వాతంత్ర్యముల్నకై తన జీవిత సర్వసాన్ని ధారవోసి యూస్సిలక్ష్మిభాయి, 
తాంతియాతోపే, అజీముల్దాఖాన్‌ లాంటి వందలాది మందికి స్పూర్తిధాతగా 
నిలిచి చరిత్రలో అమరుడైన ఆ మవినుభావుడే పీష్వా నానాసాహెబ్‌. 


1824 తర్వాత బ్రవ్మావర్తములో నున్న భాజీరావు వద్దకు వచ్చారు. 
1827 జూసి 7న బాజీరావు నానాసాహెబ్‌ను దత్తత తీసుకున్నాడు. 1851 
లో బాజీరావు ఏష్వామరణించగా నానాసాహెబ్‌కు అధికారం సంక్రమించింది. 
సకలైశ్వర్యాలున్న వృటికి మాతృదేశ స్వాతంత్రం కోసం అనుక్షణం 
ఆరాటపడ్డాడు పోరాటం సల్పినాడు. 


నానా కార్యక్రమం౦:- 

సంయుక్తపోరాటం నిర్వహించడం; దేశాన్ని ఏముక్తి చేయడం వరస్పర 
నాశన కరమైన పోరును నిలిపి వేసి సంయుక్త భారత రాస్ట్రమును నెలకొల్పిఇ, 
ప్రపంచ స్వతంత్ర్య రాష్టములందు మనదేశానికి సముచిత స్థానాన్ని 
కల్పించడం నానాలక్ష్యంగా ఉండింది. ఎంతో చాకచక్యంతో అత్యంత 
రహస్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారివిజృభించాలనే ఆలోచనతో కాన్సూర్‌ 
లక్నో, గ్వాలియర్‌ ఢిల్లి, హైద్రాబాద్‌ మద్రాస్‌ ఇంకా ఎన్నోచోట్ట విస్తవ 
వ్రచారం కొనసాగింది. స్వదేశియుల దద్రోహంతో బ్రిటిష్‌ వారి కుటిల 
యత్నాలవల్ల 1857 వెష్టవం విఫలమయింది. అప్పుడు 60 వేల మంది 
విప్లవకారులతో నేపాల్‌ వెళ్ళాడు. నానా, నేపాల్‌ రాజు బ్రిటీష్‌ వారికి 
సహకరించడంతో గత్యంతరం లేని పరిస్థితులల్లో అడవులలోకి అజ్ఞాతంలోకి 
వెళ్ళారు వెప్టవకారులు. 1858 జూస్‌ నుండి 1859 ఎప్రిల్‌ వరకు అయోధ్య 
రాజ్యం బ్రిటీష్‌ వారితో పోరాడింది. 1859లో స్వతంత్ర వీర సేనాని 


చైతన్యమూర్తి మహత్యాగి అయిన నానాసాహెబ్‌ తప్పనిసరి పరిస్థితులలో 
అడవుల పాలు కావలిసి వచ్చింది. 





ఆ మవినుభావుని చరిత్ర మవోజ్వలమైనది. 





ప్రపంచంలో ఆతి ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి ఇది. 
ప్రపంచం నలుమూలలనుండి జ్ఞాన సముపార్షన్నక్షై వేలాది మంది భారత 
దేశంలోని ప్రసిద్ది చెందిన తక్షశిల మరియు నలంద విశ్వవిద్యాలయాలకు 
వచ్చెడివారు. దాదాపు వేయి సం. క్రితమే మన వద్ద వేలాది మందికి సఫిధ 


విషయాలలో ఉచిత ఆవాసం భోజనాలతో విద్యను అందించే న్యవస్థ మన 


86 


దేశంలో ఉండింది. వందాలాది మంది ఆచార్యులు అక్కడే ఉండి 
అనుక్షణం పిద్యార్దులను గమనిస్తూ ఆణుశాసనంతో ఉంచెడివారు. 
(ప్రపంచంలోని నేటి యూనిర్చ్సీటీలు మన ప్రాచిన విశ్ళవిద్యాలయాలకు ప్రతి 
రూవమే. 





నలందా విశ్వవిద్యాలయంలో 10 వేల పద్యార్థులుండేవారు. 
పేరందరని హతమార్చి అచటి విశ్వవిఖ్యాత గ్రంథాలయములను నివ్వు 
పెట్టారు. విద్యాలయాన్ని నేలమట్టం చేసారు. పెజ్జానంయొక్క 
విలువతెలియని, తేలుసుకోలేని మతిలేని విమతియులు. 





ఏదేశియుల పాలనా కాలంలో వారి కుటిల నతెవల్ల 
వరాజయమార్గంలో పారిపోతున్న హిందుత్వం తన ప్రతిభను, వటిమను 
గుర్తించి, కబలించడానికి వస్తున్న మ్రేచ్చులను తరిమికొట్టింది. తుంగబధ్రా 
పీరంలో సామాన్యులు సైతం స్వధర్మరక్షణకై సాహస పరాక్రమాలు 
(పధర్శించారు, 


కుందేళ్ళు సైతం సింహల్తా చెలరేగి వేటకుక్కలను వెన్నంటి 
తరిమాయి. 


శ్రీ విద్యారణ్య మునిచంద్రుని ఆశిస్సులతో 1336 లో విజయనగర 
సామ్రాజ్యం హైందవ ధర్మ వరిరక్షణ లక్ష్యంతో అవతరించి దక్షిణా భారత 
దేశానికి రక్షణకవచంగా నిలిచింది హంపీ విజయనగర దుర్గం. 


ఇ 


87 


సంగమ వంశానికి చెందిన వారివారుడు బుక్కన్న సొదరులు 
కాకతీయులవద్ద ఉండి 1323 ఓరగల్టును ధ్వంసం చేసిన మహమ్మదీయుల 
ఆగడాన్ని కళ్ళారా చూచి 'అనగొందె' రాజ్యానికి వెళ్ళగా ఆరాజ్యం కూడ 
1334 లో ముస్తీంల దాడికి గురయి పీరద్దరిని ముస్టీంలుగా బలవంతంగా 
మతం మార్చినారు. తర్వాతే హిందువులుగా వీరు మారడాన్ని మన సమాజం 
తిరస్కరించిన రోజుల్లో మహర్షి విద్యారణ్యుని ఆశిస్సులతో తిరిగి 
హిందువుకై 1336లో వాంఏ వద్ద విజయనగర కోటను నిర్మించి, హైందవ 
సామ్రాజ్యాన్ని నిర్మించి హిందూ ధర్మధవళ కాంతులను వ్యాపింపచేసినారు. 


హరిహరరాయులు బుక్కురాయులు స్వధర్మ సామ్రాజ్యానికి అంకురార్చణ 
చేసారు. చరిత్ర గతిని మరు. 


విజయనగరం వంటి పెడ్దకోట మనదేశంలోనే కాదు ప్రపంచంలో 
మరెక్కడాలేదు 136 నుండి కొన్ని సంవత్సరాల పాటు ఈ కోటను 
నిర్మించారు. 1565 లో కొన్ని నెలలపాటు ముస్టీంలు దిన్ని ధ్వంసం చేసారు. 


విజయనగర సొమాజ్య వైభవాన్ని ఎందరో ఏిదేశ పర్యాటకులు 
సందర్శించి ముగ్దుతైై. వర్ణించారు. వీధులో ముత్యాలు రాసులుపోసి 


విక్రయించెసేవారలు. వెభవం అలా అలగళ్ల నిండ ఉండేవట. అటలీ 


పర్యాటకుడు నికోలో జొ, పార్సీ పర్యాటకుడు అబ్బులోాాజిక్‌, మ్యూనిజ్‌, జియాస్‌ 


గువారు కోనోొళ్ల కోగిడిన రాజభుమది. అ కాలంలో 11 లక్షలమంది 


నినికులుందేవారని 1000 ఏనుగులుండేవసి సంకలసంవదలతో 


of 
wre P౮9 ల లు Suey తులభూగుతుండేవారని [్రా పర్యాటక 


చరించారు. 
జ 


కము ల 


ade 


1509 జు 5౫ నుండి 1530 వరకు శ్రీకృష్ణ గే 
చూడం రాదా. తమ రుస డీయుక్తి భారత చరిత్రలో స్వర్థయ 


88 


అష్టలక్ష్ములతొ, ఆమ్ష దిగ్గజాలతో సకల సద్గుణాలతో సంవదలతో , ' 
నిండిన ప్రాంతమది. 1530లో శ్రీకృష్ణ దేవరాయలు వ్యాధితో, మరణించారు. 
1565 నుండి, ముస్టీంల దాడులకు రాజ్యం బలహీన పడడం oes 
కావడం ప్రారంభమైంది. 








(1115-1158)లో కోట నిర్మాణం జరిగింది. ప్రోలయూజు 
పరిపాలనలో తర్వాత ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు రుద్రమదేవి ఈ 
కోటను శత్రదుర్చేధ్యంగా హైందవ ధర్మ రక్షణకు కవచంగా నిర్మించారు. 
1315 నుండి 1324 వరకు ఈ కోట హైందవ ధర్మం, సామ్రాజ్య వరిరక్షణకు 
స్టానమై నిలిచింది. 





1323 నుండి 1366 వరకు దక్షిణభోరేతే దేశంలో మహమ్మదీయుల 
దాడులను క్రిప్పికొడుతూ, వారిచే ధ్వంసం చేయబడిన దేవాలయాలను 
వునరుద్ధరిస్తూ తోటి హిందూ రాజులలో చైతన్యాన్ని నింవుతూ 
తురువృముష్కరుల నుండి హైందవ ధర్మాన్ని దేశాన్ని _ రక్షించిన 
మహవురుమలు త్యాగధనులు ముసునూరి ప్రోలయ కావయనాయకులు, 
మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (ఉలుగ్‌ఖాన్‌) ఢిల్తిని పరిపాలిస్తున్న కాలమది. 


అద్దంకి రాజధానికి పాలించిన ప్రోలయ వేమారెడ్డికి, కంపెలిని 
కబలించిమని మహమ్మద్‌బిన్‌ తుగ్రక్‌ చే వంపబడినా ఎదురు తిరిగి హైందవ 
ధర్మరక్షణక్రై విజయనగర సామ్రాజ్యస్టావన చేసిన వారి వార బుక్క 
సోదరులకు ముసునూరి నాయకులే స్పూర్తి వధాతలు. 


89 


రేకపల్లి రాజధానికి ప్రోలయ కొంతకాలం పాలిస్తే ఓరుగల్లు 
రాజధానికి కావయనాయకుడు పాలించి దక్షిణ భారత చరిత్రనే మార్చిన 
మవావీయులు బీడు. 





వేయి స్టంబాల గుడి, రామప్ప గుడి చరిత్ర ప్రసిదినొందాయి. 
అ అ 






రామప్ప గుడి నిర్మాణమునకు ఉపయోగించిన ఇటుకలు ఒక ప్రత్యేక 
శాస్త్రీయ జ్ఞానంతో తయారయినవి. ఆ ఇటుకలు ఎంతో బరువున్నప్పటికి 
సిటిలో వేస్తే మునగవు. అటువంటి ఇటుకలతో ఆలయ నిర్మాణం జరిగింది. 
ఆనాడే మన విజ్ఞానం ఎంతో అభివృద్ది చెందింది. 





ష్‌ Fm 
Wall ey (0 
ళం [టో 





ఇంత వరకు మనం తెలుసుకున్న ఈ అవూర్వ విషయాలే 
తరతరాలుగా ఈ హిందూ జాతిలో ఏకత్వభావనను స్వాభీమానాన్ని కలిగించి 
దేశ ధర్మ రక్షణలకై సదా సర్వసన్నద్దంగా సమాజాన్ని ఉంచగలిగింది. భారత 
మాత పాద వద్మముల చెంత సర్గస్వార్భణ చేయించగలిగింది. 





వ్యక్తివేరని సమష్టివేరనే ఆలోచనను ఇకనుండి విడనాడి వ్యక్తి శ్రేయం 
సమష్టిలోనే ఇమిడి ఉందనే వాస్తవ విషయాన్ని గమనించి గుర్తించి మనం 
కూడా మహిమాస్వితులైన, అపూర్వ త్యాగ, శౌర్య ధనులైన భారత దేశ చరిత్ర 
లో అమరులై భారతీయులకు సదా స్మరణీయులుగా మారిన మన 
పూర్వజులను సదా స్మరిస్తూ వారి జీవిత పోషాలను అనున్షణుం గుర్తు 
తెచ్చుకుంటూ వారి సకల సద్గుణాలను మనం అలవాటు చేసుకుంటూ 
మన మాతృదేశాన్ని ఆన్ని రంగాలలో సువ్యవ స్థిత మొనరించుదాం. 


వూర్వ వైభవాన్ని అందుకునే దిశలో మన వ్రయత్నం, మన పయనం 
కొనసాగిద్దాము. 


“విశ్వగురువుగా విలసిల్రినది 
విశాల భారతమొకనాడు. 
బడుగు దేశమై వడియున్నదిలే 
ఇండియా పేర ఈనాడు. 


ముక్కలు చెక్కలుగా చీలిన చీ 
అఖండ భారత మానాడు. 
ఎవరికి వారై విడిపోయిరి 

మన అన్న దమ్ములు నేడు". 


aw 


ప్రజానీకం శ మ్‌ జురు 


£m 
న. 


జరుగాట. అదే ఈ 


9 
as 
es 
CHS 
ర 
Or 
fa | 
గ్‌ 
య. 
es 
ఖై 
గై 
జై 
స! 
(5 
న్‌ 
ళో 
(₹ 
. 
(త 
Fok 
ల 
a) 


'జన జాగృత నవభారత మహోదయం 

ఈ కనులతో కాంచుదాం 

మన జీవితమున సొడించుదాం'"' 

"ఇది నా దేశము ఏరు నాఅనుజూలిందే నా కిహాంబుస్‌ 
పరంబిడి నా కోరికలల్లుకొన్న దివి ఇందేపుట్టి 
జీవించి పొందుదు సత్మంగతి ఈ ధరారజములో 
దొర్దాడి ఈ గాలులన వృదయాశావధినిల్చి ఈజనని 
నర్చింతున్‌ పరాదేవిగా. 


మనతల్రి భారతికి జయమగుగార! 


3 kk xX 


ళో 


గ్రంథరచనకు ఉపకరించిన గంథములు:- 


The Fundamental unity of India 





By:- Dr. Radha Kumud mukarjl 
India Mother of us all 
By:- Chaman lal 


The Tragic Story of partition 








By:- HV. Seshadri. 
భారత స్వాతంత్ర్య సమర చరిత్ర 

కిy:- స్వాతంత్ర్య వీర సాప 1.౮ 
విజ్ఞాన సర్వస్వము. 
రాష్ట్ర సిర్మాత - స్వామి దయానందుడు 

రిy:- గంగా ప్రసాద ఉపాధ్యా 
జాగృతి 

విశేష సంచికలు 
వైదిక శక్రాంతె 


వాందూ వద -పాదషాహి 
రిy:- స్వాతంత్ర్య పేరసావర్కర్‌ 
మరికొన్ని నవ భారతి ప్రచురణలు, భారత భారతి పుస్తక మాల 


